





రచన - సంకలనం 
కాలారే సతారామాంజనేయుణు 


న్యాయవాది. హైదరాబాద్‌ 


ఫోన్‌ నెంబర్‌ : 3394495 


చిత్రభాను సంవత్సరము 
ఆగష్టు - 2002 


ప్రతులు - 500 
"oV 
ప్రాప్తిన్గానములు : 


Sri K.S.R. Anjaneyulu, 
Advocate 
6th Lane, Park Road, 
Krishnanagar, 
GUNTUR - 6. 


Sri K.S.R. Anjaneyulu, 
Advocate 

IC - 91, 

Erramanzil Colony, 

HYDERABAD - 082. 


మ oO గా 


oO 


ఓం 
జీవిత నావ - విషయ సూచిక 


పేజ్‌నెం. 
పరిచయం 4 
తొలి పలుకు. అంకితం 5-7 
ప్రార్థనలు 8-16 
బాల్యము. ప్రాముఖ్యత 17-18 


జీవితం. విద్యా సముపార్ణన. మాతృభాష. ఆలోచన. అవకాశం. వివాహం. 19-32 
విజ్ఞానం. నైపుణ్యం. ధైర్యసాహసాలు. సహకారం. యోగ్యత. కీర్తి విచక్షణ 
భూములు, వ్యవసాయం. ఉత్పత్తులు. మార్కెటింగ్‌. కుల వృత్తులు, ఆర్థిక పరిస్థితి 3౩3-36 


ఆహారం, ఆరోగ్యం. పట్టుదల, కృషి. ఆశ. ఆవేశం. శక్తి, ఉత్సాహం. 37-51 
ఐశ్వర్యం. బలం. అదృష్టం. ఆదర్శం. ఆదరణ. గౌరవం. ఆనందం. శాంతి. 
పిల్లలు. పొదుపు. దూరదర్శిని. తల్లిదండ్రుల బాధ్యత 52-53 
సత్యం. అహింస, న్యాయం-ధర్మం క న్యాయ స్థానములు. 54-58 
. మమత, ప్రేమ, పతనం, దయ, అనురాగం. పలుకుబడి, స్నేహం, 59-63 
ఐక్యత. సంఘసేవ 
. వినయం. వివెకం. సహనం. ఆత్మ విశ్వాసం. విజయం. లక్ష్యం. 64-72 
నితి-నిజాయితీ, సత్ప్రవర్తన, నిరాడంబర- నియమబద్ధ జీవితం. 
. జంతువులు. పక్షులు, నదులు, అడవులు, పర్యావరణ పరిశుభ్రత 73-74 
. రాజకీయ పార్టీలు, ఎన్నికలు, ప్రజా స్వామ్యము. ప్రజా సమస్యలు. 75-82 
చట్టాలు. ప్రజా ప్రతి నధుల బాధ్యత. దుబారా ఖర్చు. 
. చిచ్చురేపుతున్న కుల మత ద్వేషాలు. రిజర్వేషన్లు. అస్పృస్యత. 83-84 
స్త్రీలు. వారి సమస్యలు, సమాజాభివృద్ధికి వారి పాత్ర. 85-86 
. యుద్దం, అణుపరీక్షలు. రేడియోఢార్మిక శక్తి, జీవరాశిపై వాటి ప్రభావం. 87-88 
భారతీయులు. వారి సంస్కృతి. పూర్వ వైభవం. 89-91 
. మానవుడు - భగవంతుడు. మతం. భక్తి, ప్రార్థన, పూజ, ఆత్మ నిగ్రహం. 92-104 


ఎకాగ్రత. ధ్యానం, మానసిక శాంతి, మానసిక సుఖం - నంతోషం, 


Dr.K.Sadasiva Rao, MS., Phones: 0863-230279 ® 


Ex-Member, Legislative Assembly 231090 ® 
(Peddakurapadu) Hosp. 0863 - 220038 
Andhra Pradesh Lakshmipuram, Guntur - 522 007 
ఇల్ల 
1. పరిచయం 


శ్రీ కాలారి సీతారామాంజనేయులు గారు రచించిన 'జీవిత నావ పుస్తకాన్ని 
ఆమూలా[గ్రంగ చదివాను. ఇందులో వారి జీవితచరిత్ర కొద్దిగాను, వారి అనుభవాలు, 
అభిప్రాయాలతో పాటు ప్రపంచ మేధావుల, తత్త్వవేత్తల అభిప్రాయాలను ఎక్కువగా 
కేకరించి మనముందు చారు. రచయిత ఆంజనేయులుగారు పల్లెటూరిలో జన్మించి, 
ఉన్నత విద్యావంతుడై, న్యాయవాదిగా గుంటూరులో దాదాపు 40 సంవత్సరాలు వృత్తి 
ధర్మాన్ని నిర్వహించి ప్రస్తుతము హైదరాబాదులో వుంటూ ఈ గ్రంధాన్ని రచించారు. 


ఏ దశ లోను, నవీన నాగరికత పట్ల ఆకర్షితుడు కాలేదు. మన సనాతన ధర్మం 
విశిష్టమైనదిగా నమ్మి ఆచరించిన వ్యక్తి త్వరత్వరగా మారుతున్న జీవిత విలువల కంటె, 
మన సనాతన ధర్మమే, మానవులను కాపాడగలదనే ధృఢమైన నమ్మకము కలిగిన మెధావి 
శ్రీ ఆంజనేయులుగారు. 


తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలను క్షుణ్ణంగా చదివి, ఆ విజ్ఞానాన్ని అందరికీ 
అందించాలనే సహృదయంతో యీ పుస్తకం మన ముందుంచారు. ప్రతి ఒక్కరూ చదివి 
ఆనందించటమే కాక, ఆలోచన చేయవలసిన రచన. సమాజంలో నిత్యము మనము 
ఎదుర్కొనే సమస్యలను గురించి లోతుగా ఆలోచించి వారి అభిప్రాయాల్ని 
పొందుపరచారు. 


నూతనంగా జీవిత ప్రవాహంలోకి ప్రవేశించే యువకులకు పట్టుకొమ్మగా 
ఉపయోగ పడగల [గంధమని నా ప్రగాఢ విశ్వాసము. 


ఇటు 


లా 


కాసరనేని సదాశివరావు 


జీవిత నావ - 
2. తొలిపలుకు 


నేటి మానవునికి అనేక మంచి అవకాశములు ఉన్నప్పటికి ఆరోగ్య పరంగా, 
ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా గౌరవప్రదమైన జీవనము సాగిస్తున్నాడా లేక లోగడ 
మానవుడు శాంతి యుతంగా. సంతోషంగా. సహకారయుతంగా జీవించాడా అంటే నేటి 
మానవులు బాధలు. అశాంతి. అనుమానములతో జీవన యాత్ర చేయుచున్నారు. నేటి 
సమాజములో (పేమ కంటె ద్వేషము. కరుణకంటె అసూయ. సత్యం కంటె కపటం చోటు 
చేసికున్నాయి. అన్నిటికీ డబ్బే ముఖ్యాధరమైనది. స్వాతంత్యుం వచ్చిన పిమ్మట నైతిక 
విలువలు అడుగంటి వోయాయి. ఓట్లను అమ్ముకుంటూ ఎన్నికలు ఎప్పుడు వన్తాయా ? 
అని ఎదురు చూస్తున్నారు. నైతిక విలువల పతనం అన్ని రంగాలకు ప్రాకినది. సమాజంలో 
రకరకాల వృత్తుల వారు జీవనాన్ని సాగిస్తున్నప్పటికి వ్యవసాయ దారులు అనేక 
ఇబ్బందులకు లోనవుతూ జీవచ్చవాలుగా జీవనం సాగిస్తున్నారు. భావి భారత పౌరులుగా 
ఉండవలసిన విద్యార్థులు కూడా అనేక ఒత్తిళ్ళకు లోనై విపరీతంగా విద్యకు ఖర్చు పెట్టి 
ఉద్యోగం రానపుడు నిరాశ నిశ్చృహలకు లోనవుతున్నారు. 


జీవన యాత్రలో విద్యార్ధిగా. గురువుగా, భర్తగా. భార్యగా. ఉద్యోగిగా, 
వ్యాపారిగా. వైద్యునిగా. ఇంజనీరుగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ప్రజా ప్రతినిధిగా 
ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారా లేకా నిర్లక్ష్యం చేయుచున్నారా అనే విషయం 
ప్రతి వారు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. నేటి ఎన్నికలు సక్రమంగా జరగాలంటే సమాజంలో 
ప్రతి ఒక్కరు మార్పు చెందాలి. మనం మారనిదే చట్టాల వల్ల ఎటువంటి మార్చు రాదని 
మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాము. 


దేశంలోని అన్ని రంగాలలోని ప్రజలకు సాంఘిక న్యాయము, ఆర్థిక న్యాయము. 
ఉద్యోగ భద్రత సక్రమముగా జరుగుటకు శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థల 
మధ్య సంపూర్ణ సహకారం అవసరం - ఎ రంగంలోని పొర పాట్లనైనను వెంటనే సరిదిద్ది 
సత్వర న్యాయము చేకూర్చు వలసిన బాధ్యత న్యాయ మూర్తుల భుజస్కంధముల పై 
ఉన్నది. వివాదముల పరిష్కారమునకు జరుగుచున్న ఆలస్యమును తొలగించి సత్వరముగా 
పూర్తి న్యాయమును న్యాయమూర్తులు చేయ వలయును. న్యాయ వ్యవస్థ నిర్భయంగా 
న్యాయంగా వ్యవహరించక పోతే దేశానికి అన్ని అరిష్టాలే. 


ఇటువంటి పరిస్థితులలో మనం ఎవరి పనిని వారు సక్రమముగా చేసికుంటూ 
మహా మహులు చెప్పిన సూక్తులను మననం చేసికుంటూ వాటిని ఆచరణలో పెట్టుట మన 
కర్తవ్యం. ఈ చిన్న పుస్తకములో ప్రముఖులు చెప్పిన చాల సూక్తులను సేకరించి పొందు 
పరిచాను. మనం కష్ట పడి కృషిచేసి ఆదర్శవంతముగా ఉండిన యెడల ఎవరంతటికి వారు 
జీవిత లక్ష్యాలను చేరవచ్చును. మనం నిర్లక్ష్య వైఖరి అవలంబించి కలహించుకుంటూ 
ఎవరికి వారు చేతులు దులుపుకుంటే మన జీవిత నావ చివర మజిలీకి చేరకుండా 
మధ్యలోనే మునిగిపోయే ప్రమాదముంది. స్వాతంత్యు సముపార్దనకు మన నాయకులు 
కుల, మత విచక్షణ లేకుండా ఎంతటి ప్రాణ త్యాగం చేసినది. ఇప్పటి నాయకులు 
అనుసరిస్తున్న పద్ధతులకు ఎటువంటి పోలిక లేదు. 


ఈ పుస్తకంలోని విషయాలను గ్రహించి ప్రతి వారు ప్రయోజనం పొందుతారని, 
ప్రతి వారు కష్టపడి పనిచేస్తూ మైత్రి భావంతో ఆరోగ్యకరమైన, సేవాయుతమైన జీవితాన్ని 
సాగిస్తారన ఆశిస్తూ. 


0-91. ఎర్రమంజిల్‌ కాలని రచన - సంకలనం 


హైదరాబాద్‌ కాలారి సీతారామాంజనేయులు 


తేది. 15.08.2002 న్యాయవాది 


అంకితం 


నన్ను కనిపెంచి. పోషించి, విద్యాబుద్దులు 
నెర్పించి. పెద్దవాణ్ణి చేసిన కిర్తి శేషులు పటిక 
జిల్లా. తుళ్ళూరు మండలం. అనంతవరం గ్రామ 
కాపురస్తులు నా తట్ల కాలారి రామాయమ్మ, 
తండ్ర రామయ్య గార్లకు ఈ పుస్తకమును 
అంకితమివ్వడమైనది, 


ఇట్లు 
మి భవదీయుడు 


కాలారి సీతారామాంజనేయులు 


న్యాయవాది. హైదరాబాద్‌ 


స్‌! ప్రార్థనా శక్తి 


ధనబలం, విద్యా బలం. యవ్వన బలం, పదవి బలం కన్నా ప్రార్థనా బలం శక్తివంతమైనది. 
* అనంతనామ ధేయాయ 
సర్వాకార విధాయినే 
సమస్త మంత్ర వాచ్యాయ 
విశ్వైక పతయే నమః ” 


తాత్పర్యము : విశ్వానికి పతి అయిన మహా విష్ణువు తన భక్తులకు అధీనంలో ఉంటాడు. 
కోరిన కోర్కెలను తీరుస్తాడు. ఎన్ని పేర్లతో పిలిచిన పలుకుతాడు. 


పసి బిడ్డ ఎడ్సు విని తల్లి పనులను పక్కన బెట్టి బిడ్డను ఎలా లాలిస్తుందో, అలాగే ' గోవిందా" 
"మాధవా" అని ఆర్తితో పిలిస్తే నారాయణుడు భక్తులను రక్షిస్తాడు. 


ప్రార్థన చేస్తే బుద్ధి మాంద్యము తొలగిపోతుంది. సర్వ సౌఖ్యాలు సమకూరుతాయి. 


ప్రార్థనలు 
శ్రీ విమ శ్వర ప్రార్థన 


i: 


“శుక్లాం బరధరం ఎష్టు ౦ - శశివర్ణం చతుర్భుజం 
(ప్రసన్నవదనం ద్యాయేత్సర్వ విఘ్మూప 'శాంతియే |! 
అగజానన పద్మార్శ ౦ గజానన మహర్నిశం 


అనెకదంతం బక్తానాం ఎకదంతము పాస్మ హా” |! 


- దారిదా్య్యాన్ని దహించే శివస్తోత్రం - 
1 విశ్వేశ్వరాయ నరకార్ణ్లవ తారణాంయ. కర్ణామృతాయ్‌ శశిశేఖర ధారణాయ ! 
కర్పూర కున్దధవళాయ జటాధరాయ, దారిద్య్యు దు:ఖ దహనాయ నమః: శివాయ!! 
2. గౌరీ ప్రియాయ రజనీ శకలాధరాయ్‌, కాలాంతకాయ భుజగాధిప కంకణాయి.! 
గంగాధరాయ గజరాజ ఎమర్ధనాంయ. దారిద్యూ దుఃఖ దహనాయ నమః శివాయ! 
3. బక్తి ప్రియాయ భవరోగ భయాపహాయ. ఉగ్రాయ దుర్గభవ సాగర తారణాయ ! 
జ్యోతిర్మయాయ పునరుచ్చవ వారణాయి, దారిద్యూ దు:ఖ దహనాయ నమః శివాయ!!! 
4. చర్మాంబరాయ శవ భస్మ విలపనాయ. ఫాలేక్షణాయ ఫణికుండల మండితాయ ! 
మంజీరపాద యుగలాయ జటాధరాయ, దారిద్యూ దు:ఖ దహనాయ నమః శివాయ !! 
5. పంచాననాయి ఫణిరాజ విభూషణాయ హమాంశుకాయ., భువన త్రయ మండనాయ 
ఆనందభూబు వరదాయ, తమోహరాయ. దారిద్య దు:ఖ దహనాయ నమ :ః శివాయ !! 
6, భానుప్రియోయి దురితార్జ్ణవ తారణాయ. కాలాంతకాయి కమలాసన పూజితాయ ! 
నెతతయోయ శుభలక్రణ అక్రితాయ్‌, దారిద్యు దు:ఖదహనాయి నమః శివాయ !! 
7. రామ ప్రియాయ రఘునాధవర[పదాయ, నాగ ప్రియాయ నాగరాజనికేతనాయ ! 
పుణ్యాయ పుణ్యచరితాయ సురార్బితాయ. దారిద్యూ దు:ఖ దహనాయ నమః శివాయ [| 
8. ముక్తేశ్యరాయ ఫలదాయ గణేశ్వరాయ. గీత ప్రియాయ వృషభిశ్వ్యర వాహనాయ ! 
మాతంగ చర్మవసనాయ మహేశ్వరాంయ. దారిద్యూ దు:ఖ దహనాయ నమః శివాయ! 
9. గౌరీ విలాస భువనాయ మహోదయాయ., పంచాననాయ శరణాగత రక్షకాయ ! 
శర్వాయ సర్వజగతా మధివాయ. తస్మై దారిద్యూ దు:ఖ దహనాయ నమః శివాయ!!! 


భుల[శుతి 


షన కృతం స్తోత్రం సర్వరోగ నివారణం. సర్వ సంపత్కరమ్‌ పుత్రపొత్రాది వర్దనమ్‌ 
త్రిసంధ్యం య ః పరెన్నిత్యం సహి స్వర్గం అవాసన్నయాత్‌ !! 
వశిష్టునిచే రచింపబడ్డ ఈ స్తోత్రాన్ని ప్రతి రోజూ త్రి సంధ్యాకాలాల్లో పఠించే వారు 
సర్వరోగనివారణను, అ ష్టైశ్వర్వ సెద్దిని. పుత్ర పొత్రాదిక వంశ వృక్ష సంవ ఎద్ధిని పొంది 
పుణ్యలోకాలను చేగుకుఐంటారు 


- శ్రీ దుర్గాదేవి స్తోత్రము - 


అమ్మలగన్నంసమ్మ ముగురమ్మల మూలపుటమ్మ 
చాల పెద్దమ్మ సురారులమ్మ కడువారడి బుచ్చినయమ్మ 
దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనయ్యిల నుండెడి యమ్మ 
దుర్గమాయమ్మ. క ఫనొబ్టీ యిచ్చుత మహత్వకవిత్వ పటుత్వ సంపదల్‌ 


శ్రీ, లక్ష్మీదేవి సో[తం - 


లక్షిం క్రీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం 
దాసీ భూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం 
శ్రి మన్మంద కటాక్ష లబ్ద విభవత్‌ బ్రహ్మేంద్ర గంగాధరాం 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసీజాం వందే ముకుంద ప్రియాం 


శుద్ధ లక్ష్మీ ర్నోక్ష లక్ష్మీర్ణయ లక్ష్మీ సరస్వతీ 
రీ లక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా 
నమస్తేస్తు మహామాయే శ్రీ, పీలే సురపూజితే 
శంఖ చక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే 


- శ్రీ విష్ణుమూర్తి ప్రార్థన - 


శ్లో నమోస్త్య్వనంతాయ సహ(స్రమూర్తయే 
సహస్ర పాదాక్షి శిరోరుబాహవే 
సహస్రనామ్నె పురుషాయ శాశ్వతే 
సహస్రకోటీ యుగధారిణే నమః 


- శ్రీ ఆంజనేయ స్వామి ప్రార్థన - 
అతులిత బలధామం స్వ్యర్ణశైెలాభ దేహం 
దనుజవన కృశానం జ్ఞాని నామగ్రగణ్యం 

సకల గుణనిధానం వానరాణా మదీశం 


రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి 


గోప్ప దీకృత వారాశిం 
మశకీకృత రాక్షసమ్‌ 
రామాయణ మహామాలా రత్నం 
వందే నిలాత్మజమ్‌ 


యత్ర యిత్ర రఘునాధ కీర్తనమ్‌ తత్ర తత్ర కృత మస్త కాంజలిక్‌ 
బాష్పవారి పరిపూర్ణలోచనమ్‌ మారుతిం నమత రాక్షసాంతకమ్‌ 


- శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్ధన - 


శ్లో షడ్వక్రాం శిఖి వాహనమ్‌ త్రినయిం చిత్రాంజ రాలంకృతమ్‌ 
శక్తిం వజమసిం త్రిశూల మభంయం ఖేటం ధనుశ్చక్రమ్‌ 
పాశం కుక్కు ట మంకుశంచవరద దోర్చిర్థధదానం సదా 
ధ్యాయే దీప్పిత సిద్ధిదం శివసుతం స్కంధం సురారాదితమ్‌ 


- శ్రీ సరస్వతీ దేవి స్తోత్రము - 
ఓం సదస్వత్‌ నమస్తుభ్యం ! వరదే కామరూపిణి ! 
విద్యారంభం, కరిష్యామి! సిద్ధిర్భవతు మెసదా ' 
పద్మతో విశాలాక్షి ! పద్మ కేసర వర్జిని ! 
నిత్యం పర్మాలాయాం దేవి ! సామాం పాతు సరస్వతి | 
భగవత భారతీ ! నిశ్శేష జాడ్యా పహా !! 


ఈ సరస్వతీ ధ్యానము చేసినచో సర్వులకు సర్వ విద్యలు సులభముగా 
సమకూరును మెధాశక్తి. ధాదణాశకక్తి కలుగును. 
- చన గ్రహ ప్రార్థనా శ్లోకములు - 


సూర్యుడు :- జపా కుసుమ సంకాశం, కాశ్యపయం మహాద్యుతిం ' 
తమోఘ్నం సర్వ పాపఘ్నం ప్రణమామి దివాకరం !! 


చంద్రుడు :- దధిశంఖ తుషారాభం క్రీరారవ సముదృవం | 
నమామి 4డానం దైవం శంభోర్మకుట భూషణం !! 


కుజుడు:- ధరజీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం ! 
కుమారం కక్తి హస్తంచ మంగళం ప్రణమామ్య హం !! 

బుధుడు:- పయంగు కలికా భాసం రూపేణా ప్రతి మంబుధం ! 
సౌమ్యం సర్యగుణో పేతం నమామి శశినందనం !! 


గురుడు:- దేవానాంచ బుషీనాంచ గురుం కాంచన సన్నిభం ! 
వందే జుక్ష్యా క్రిలోకేశం తం నమామి బృహస్పతిం !! 


we 


హేమ కుంభ మృణా లాభం దైత్యానాం పరమం గురుం ! 
సర్వశాస్తు ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం !! 


నీలాంజన సమాభాసం రవి పుత్రం మహాప్రభుం ! 

చాయా యాగర్భ్శ సంబూతం శనించ ప్రణమామ్యపహాం ll 
శ 

అర్దకాయం మహావిర్యం చంద్రాదిత్య విమర్దనం ' 


సింహికాగర్స సంభూతం రాహుంతం ప్రణమామ్యహం !! 


పాతాళ ధూమ్ర సంకాశం తారకా గ్రహమస్తకం | 
రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకెతుం ప్రణమామ్యహం !! 
- శ్రీ రామ స్తోత్రము - 
ఆపదామప హర్తారం దాతారామ్‌ సర్వ సంపదామ్‌ ! 
లోకాఖి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యుహం!' 


రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేధసే ! 
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః !! 


హరే రామ హరే రామ రామ రామ హరే హరే! 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరే !! 


శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం 
వినా వేంకటేశం న నాథో న నాథః 
సదా వేంకటేశం స్మరామి స్మరామి! 
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద 
ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ!! 


అ కేఎ - 


- సూర్యభగవానుని (ప్రార్దన - 


1 భానో భాస్కర మార్తాండ ఒండరస్మే దివాకరః ' 


ఆయుః ఆరోగ్యం. ఐశ్వర్యం. పుత్ర మిచ్చామి దేహియే ! 


2. ఉదయం బ్రహ్మ స్వరూపం 
మధ్యాహ్నేతు మహేశ్వరం ' 
సాయంకాలే తధా విష్ణుం 


కిమూర్తి స్తు దివాకర 8 !! 
రి శ్రి సూర్యనారాయణా వేద పారాయణా 


లోక రక్షామణీ దైన చూడామళీ |! 


4. సూర్యనారాయణం దేవం సచ్చిదానంద సధ్గురుమ్‌ ! 
అజ్ఞాన ధ్యాంతనాశగాయ వందే సర్వాత్మకమ్‌ రవిమ్‌ !' 
Cg 


- గాయ॥।తీ మంత్రము - 


ఓంభూర్భువః స్వః తత్ప్సవితుర్వరేచ్యమ్‌ 
భర్గో దేవస్య ధి మహి. ధియో యోవ ౩ (ప్రచోదయాత్‌ 


ఆ మరిత్రార్థము - 


ఓ సచ్చిదానందానంత స్వరూప! ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ! ఓ నిరాకార! 
సర్వశక్తి మంతుడవగు ఓ న్యాయవాదీ ! ఒ కరుణామృత వారిధీ! నీ దివ్యము వరేణ్యము 
నగు విజ్ఞాన రూపమును మేము నిత్యముపాసింతుము . మాకు ధారణ శక్తి గల బుద్ధి 
నిత్తువు గాక. మే మా బుద్ధి సహాయమున బ్రహ్మ చర్యాది సద్ద్రతముల నాచరింతుము 
గాక. విద్యా విజ్ఞానాదులను పొంది పరమ సుఖముల నందుదుముగాక 


-14- 


- శ్రీ, షిరి సాయిబాబా మహామం(త్రము - 


“సిం సాయి శ్రి సాయి జయ జయ సాయి” 
శ్రీరామ నాపు మహిమ - 


[పకృతి అనే విజ్ఞాని ఆయుధాగారంలో రామనామం చాలా శక్తివంతమైన 
ఆయుధం . దినినిషయంలో ఎవరూ ఆశ్చర్యపడవలసీన పనిలేదు. 


ఆ మధ్య ఒక ప్రసిద్ధుడైన ఆయుర్వేద వైద్యుడు నాతో (గాంధీ) ఇలా చెప్పాడు . 
నాకు జ్ఞానం వచ్చినప్పటినుంచి నేను మందులు ఇస్తూనే ఉన్నాను. శారీరక రోగాలకి కూడా 
రాను నామం మంచి మందు అని మీరు అంటూంటారు కదా? మిరు చెప్పిన దానికి 
వాగ్బటుని గ్రంధంలోను, చరకుని గ్రంధంలోను కూడా ప్రమాణం ఉన్నదని నేను 
గ్రహించాను. 


రామ నామ జపం మానసిక రోగాలన్నింటిని పోగొట్టుతుందనే విషయం 
పర్వతాలు ఎంత ప్రాచీనమైనవో అంత ప్రాచీనమైన సత్యం. పెద్దదానిలో చిన్న నన్ని 
ఇముడుతాయి కదా? అందుచేత రామ నామం శారీరకరోగాలకు కూడా అమోఘమైన 


మందు అని నా దృఢ ఎశ్యాణం, 


ప్రకృతి చికిత్స చేసే వైద్యుడు * నన్ను పిలవండీ. మీ రోగాలు కుదురుస్తాను ' 
అని ఎవరితోనూ చెప్పడు. అన్ని రోగాలను నివారించే శక్తి ఒకటి ప్రతి ప్రాణిలోను? ఉంది. 
దానిని జాగృతం చేసి జీవనంలో ఉసయోగించేటట్లు ఎలా చేసుకోవాలి అనేదే అతడు 
చెపుతాడు. 


భారత దేశం ఆశక్తిని గుర్తించకలిగినల్లెతే మనం స్వతంత్రులం అవడం మాత్రమే 
కాదు మన దేశం ఆరోగ్యవంతులతో నిండిన దేశం అవుతుంది. ఈనాడు ఉన్నట్లుగా 
అంటురోగాలతోను. అనారోగ్యాలతోను బాధపడే దేశంగా ఉండదు 


అయితే రామనామానికి ఉన్నశక్తికి కూడా కొన్ని హద్దులు. పరిధి ఉన్నాయి. 
రామ నామం అభిచారిక ప్రయోగం వంటిది కాదు. ఎవడైనా మితిమీరి తిని బాధపడుతూ ఆ 
బాధతొలగించుకొని మళ్ళి యధేచ్చగా తినాలి అనుకుంటే వానికి రామ నామం 
ఉపయోగించదు రామ నామాన్ని ఉత్తమమునైనా ఫలితాలు సాధించడానికే 
ఉపయోగించాలి. కాని చెడ్డ ఫలితాలకోసం ఉపయోగించకూడదు. అలా అయ్యి పక్షంలో 
చోరులు. దోపిడీ దొంగలు అత్యుత్తమ భక్తులు అయి ఉండేవారు. పవిత్రమైన హృదయం. 
ఇంకా పవిత్రత్వం సంపాదించుకొని సర్వదా పవిత్రులుగా ఉండ దలచిన వాళ్ళకే రామ 
నామం ఉపయోగిస్తుంది. ఎశ్సంఖల ప్రవర్తనకి ఇదెన్నడూ సాధనంగా ఉపయోగించదు. 
తిండి బోతుతనానికి మందు ఉపవాసమే కాని ప్రార్థన కాదు. ఉపవాసం చేయవలసిన పని 
చేసిన తరువాతనే ప్రార్థనకు అవకాశం కలుగుతుంది. అది ఉపవాసాన్ని సులభమైన దానిని 
గాను, సహింప శక్యమైన దానిని గాను చేస్తుంది. 


" అదే విధంగా ఒక వైపు శరీరాన్ని మందులతో నింపుతూ రామనామాన్ని గూర్చి 
మౌటలాడడం అర్థరహితం, హాస్యాస్పదం. రోగి మాటలకు అనుగుణంగా తననైపుణ్యాన్న 
ఉపయోగించే వైద్యుడు తిననూ ఆ రోగిని కూడా దిగజార్చి వేస్తున్నల్లే . తన శరీరాన్ని ఆ 
శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి సాధనంగా భావించడానికి బదులు దానిని 
ఒక పూజించదగిన వస్తువుగా చేసుకొని అది ఎదో విధంగా నిలబడడానికై ధనమంతా మంచి 


నిళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడాన్ని మించిన దిగజారిపోవడం అనేది మరొకటి ఉంటుందా. 


ద రామ నామం ఒక వైపు రోగానికి చికిత్స చేస్తూనే పవిత్రత్వం కలిగిస్తుంది. 


ఉన్నతిని ప్రసాదిస్తుంది రాఘ నావానికి ఉన్న ప్రయోజనాలు దానికి ఉన్న సీవలు ఇవే, 
(హరిజన పత్రిక 07.౧4.1946 నవజీవన ట్రస్టు వారి సౌజన్యంతో) 


-16- 


4. బాల్యము - ప్రాముఖ్యత 


తల్లి గర్భంలో పడిన క్రణం నుండి 280 రోజులు తల్లి గర్భములో పెరిగి శిశువు 
బయట సడుతుంది. తల్లి సరియైన పోషకాహారము తీసికుంటీ తల్లి, బిడ్డ ఆరోగ్యంగా 
ఉంటారు మొదటి కాన్సుకు తల్లి చాలా యిబ్బంది పడుతూ బిడ్డ మీదగల |కేమతో అన్ని 
బాధలు. సహిస్తుంది ప్రసవించిన తరువాత కూడా 4 లేక 5 సంవత్సరముల బిడ్డ చేసే అల్లరి. 
నిలిపి పనులను ఓపకతొ సహిస్తూ కుడ్డను అన్ని విధాలా సాకుతూ ఉంటుంది. ఈ 
వయస్సులో తండ్రి బాధ్యత బహుస్వల్నము ఈ బిడ్డలే పెరిగి పెద్దవారై తల్లిదండ్రుల 
ఆలస పాలన పట్టించుకొనక అనేక బాధలు పెట్టే ప్రబుద్ధులు ఉన్నారు. భారతీయ 
సంస్క తిలో తల్లికి అధిక ప్రాముఖ్యతనిచ్చారు. అందుచేతనే తల్లి, తండ్రి, గురువు. దైవము 
అనే వరుస క్రమములో పూజించాలి అని చెప్పారు. 


ఎ వ్యక్తికైనను 15 సంవత్సరములలోపు వయస్సు చాలా ముఖ్యము 5 సంవత్సర 
ముల లోపు పెట్టిన పోషకాహారమే వారికి జీవితాంతము ఉపయోగపడుతుంది. ఈ 
వయస్సులో పిల్లలకు పప్పు. నెయ్యి, బాగా పెట్టేవారు. పిల్లలలో ధారణశక్తి అనగా 
జ్ఞాపకశక్తి చాలా మెండుగా ఉంటుంది. ఈ వయస్సులో కంఠత వచ్చిన విషయాలు 
జీవితాంతం నురచిపోరు. ఈ వయస్సులో తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ - తల్లి దండ్రులు 
పిల్లల చేష్టలను గమనించుతూ సరియైన పద్దతిలో పెట్టాలి. తల్లి దండ్రులే సరిగా శ్రద్ద 
చూపక పోతే తమ పిల్లలకు మంచి పద్ధతులు నెర్పుటకు ఆకాశము నుండి ఎవరు దిగిరారు. 
ఆహార విషయాలు. ఆరోగ్య విషయాలు, నైతిక విలువలు, తోటి వారితో ఎలా 
ప్రవర్తించవలసిన మున్నగునవి పిల్లలకు తప్పక బోధించవలయును. చదువుకంటే ఇవి 
ముఖ్యం. పిల్లల ముందు, తల్లి దండ్రులు చీటికి మాటికి కలహించుకొనుట. అసభ్యముగా 
తెట్టుకొనుట, క్షమించరాని తప్పులు. పిల్లలను అనవసరముగా తెట్టుచూ వారి మనస్సులను 
గాయపరచరాదు. చిటికి మాటికి యితరుల పై కోప పడి అరచేవారు వారి ఆరోగ్యమును 
వారే చెడగొట్టుకుందురు. కోపంగా ఉన్న వ్యక్తి రక్తము విషముగా మారును. ఆ రక్తమును 
ఎలుకకు ఎక్కించిన ఆ ఎలుక వెంటనే చచ్చును. తల్లిదండ్రులు శాంతముగా ఉండుట 


hE 


నేర్చుకోవాలి పిల్లల ముందు పిల్లలతో ఒకరు తెలివి కలవాడు, యింకొకరు తెలివి తక్కువ 
వాడు దేనికి పనికిరాని వెధవ అని అసలేనిందించరాదు. 15 సంవత్సరముల లోపు 
పిల్లలకు ఆటలందు ఆసక్తి మెండు పిల్లలు ప్రతిరోజు ఆటలాడిన యెడల వారు శారిరకంగా. 
మానసి కంగా ఆరోగ్యంగా ఉంటూ తోటి వారితో ప్రవర్తించవలసిన పద్ధతులు 
తెలిసికొందురు. ప్రస్తుతము పిల్లలను ఆటలాడుకోనివ్వక ఎప్పుడూ పుస్తకాలను చదువు, 
చదువు అని వత్తిడి చెయుట జరుగుచున్నది. 5 సంవత్సరములోపు పిల్లలను రాజుల వలె 
చూడాలి. 5 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలను కొట్టకుండ కొడుతారేమోనన్న కళ్ళ 
బెదురుతో పెంచాలి. 15 సంవత్సరములు దాటిన పిల్లలను స్నేహితుల వలె చూచుకోవాలి. 
ఈ వయసులోని పిల్లలను అసలే కొట్టరాదు పిల్లలను గారాబముగా పెంచుతూ అనవసర 
విషయాలు వారితో చర్చించిన వారికి లాభముకంటె నష్టమే కలుగను. 


సూక్తులు 
1. బాల్యంలో ఉన్నంతటి స్వచ్చమైన సంతోషము, తాత్కాలికమైన విచారము 
మరెక్కడైనా ఉంటాయో? - ముల్కరాజ్‌ ఆనంద్‌ 
ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది - మిల్టన్‌ 
అన్నింటిని ఆమోదించే వయసు బాల్యం - ముల్కరాజ్‌ ఆనంద్‌ 
వివేకం మనలను తిరిగి బాల్యావస్థలోకి తీసుకువెళుతుంది - పాస్కల్‌ 
చిన్న వయస్సులో విద్యను ఆర్జించక, యవ్వనంలో ధనాన్ని ఆర్టించలేక ఊరకే 
కాలక్షేపం చేసిన మనుషులు చివరకు దైన్యమైన బ్రతుకును అనుభవించక 
తప్పుదు 


౮౮ nO గ 


దీ, బాల్యంలో నెర్చుకొన్నది జీవితాంతం కొనసాగుతుంది . 


18 - 


5. జీవితం, విద్యా సముపార్ణన, మాతృభాష, ఆలోచన, అవకాశం, 
విజ్ఞానం, వివాహం, ధైర్యసాహసాలు, జాప్యం, సహకారం, యోగ్యత, 
కీర్తి, ఐచక్తణ, 


విద్య లేని వాడు వింత పశువు అని అంటారు. కాని విద్యతో జీవితానికి కావలసిన 
గుణగణాలు వస్తాయనే నమ్మకం లేదు. పూర్వపు రోజుల్లో అక్షరాభ్యాసము 5 వ 
సంవత్సరములో చేసేవారు. స్వామి వివేకానంద కు అక్షరాభ్యాసము రి వ'సంవత్సరములో 
జరిగినది. _అక్రరాభ్యాసమునకు మానసిక పరిపక్వత ఉండాలి కాని ఇప్పటి రోజుల్లో 3 
సంవత్సరాలలోనే అక్షరాభ్యాసము జరుగుచున్నది. నర్సరీ నుండి విద్యకు విపరీతముగా 
ఖర్చు పుట్టుచున్నారు. చిన్న వయస్సులో ధారణ శక్తి ఎక్కువగా ఉండును కనుక 
ఎక్కములు (6౦169) నీతి పద్యములు అనగా సుమతీ శతకం. వేమన శతకం కంఠత 
చేయించాలి నీతి కథలు కూడా నిత్యము పిల్లలకు చెప్పవలంయును, మాతృ భాషలో విద్యా 
బోధన మనస్సుకు హత్తుకు పోతుంది. మాతృ భాషలో కాకుండా ఆంగ్ల భాషలో విద్యా 
బోధన ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను మరచి పోయే ప్రమాదము కలదు. ఎ 
జాతి అయినను వారి సంస్కృతి సంప్రదాయాలు మరచి పోయే యెడల జాతి త్వరలో 
నిర్విర్యమై అది ముందుకు పోదు. వారి వ్యక్తిత్వము మంట కలసి పోవును. 


ఎ కళ అయినను నేర్చుకొనుటకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయమందు అభిరుచి 
ఉండును. అభిరుచి గల విషయంలో విద్య నేర్పించిన విద్యార్థులు ఉన్నత స్థితికి చేరగలరు, 
కానీ నేడు తల్లిదండ్రులకు ఇష్టమైన ఐషయీలను ఏల్లల మిద బలవంతంగా రుద్దుతున్నారు, 
అందరు విద్యార్థులు. డాక్టర్లు కాలేరు. కరుణశ్రీ గా ప్రసిద్ధి చెందిన శ్రీ జంధ్యాల పాపయ్య 
శాస్త్రి గారి రచనల వల్ల గాన గంధర్వునిగా ప్రసిద్ధి గాంచిన శీ ఘంటశాల వెంకటేశ్వరరావు 
గారి గానామృతము వల్ల ఆంధ్రులు ఎంతగానో ఆనందాన్ని పొందుతున్నారు. 


మానవునికి ఎద్య ఎ౦త ముఖ్యమో. ఎవాహం కూడా ముఖ్య ఘట్టము. 
వివాహాలలో గుణ గణాలకు విద్యకు ప్రాదాన్యత యివ్వకుండా ధనానికి ప్రాధాన్యత నిస్తూ 
అనవసరంగా బాదలు కొనితెచ్చుకొనుచున్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో 
ఎటువంటి విషయాలకు వివాహాలలో ప్రాధాన్యత నివ్వవలసినది స్పష్టంగా వ్రాయబడినది 
భార్యా భర్తలు విద్యావంతులు, గుణవంతులు అయినచో వారికి కలిగే పిల్లలు అమోఘమైన 
తెలివితేటలు కలవారుగా పుడతారు. ప్రతి కుటుంబములోను కనిష్ట సంతానము చాలా 
తెలివి తేటలు గలవారుగా ఉంటారు. ఈ విషయాలను మీరుపరిశిలించి 
తెలుసుకొనవచ్చును. నవిన సమాజంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థము చేసుకొనక 
చిటీకి..మాటీకి కలహించుకొనుట అలవాటై పోయినది. విద్యావంతులలోనే సరియైన 
అవగాహన లేక వారి కలహము విడాకుల వరకు వెళ్ళుచున్నది. పిల్లలు గల భార్యాభర్తలు 
చాల జాగ్రత్తగా మసలుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని ఎడల పిల్లలకు అనెక 
కష్టాలు ఇబ్బందులు కలుగును. జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి. వాటిని 
ఓర్చుకొనే సహనం. ఓర్చు ఉండాలి. వివాహం అంటే నూరేళ్ళ పంట, తల్లిదండ్రులంటే 
తమ పిల్లలకు ప్రేమ, గౌరవాలు నానాటికీ తగ్గిపోవుచున్నవి . హైదరాబాదులో నా 
స్నేహితుడు న్యాయవాది శ్రి జి.సి.వెంకటస్వామి గారికి నలుగురుపుత్రుల . నలుగురు 
ఉద్యోగం చేసుకుంటున్నారు . ఉద్యోగంలోకి వెళ్లుటకు ఇంటినుండి బయలుదేరే ముందు 
తండ్రికి పాదాభిపందనం చేయుట నెను చూచి చాలా ఆనందించాను . పిల్లలు నారి 
తల్లిదండ్రులను ఈ ప్రకారంగా ఆభిమానించిన వారు ఎంతో సంతోషబడుదురు. 


షు 
hrf 


మనిషికి దైర్య సాహసాలు ఎంతో అవసరం . అంటే ప్రతివాళ్లతో తగాదాలు 
పెట్టుకొని తమ బలమును ప్రదర్శించమని నా ఉద్దేశం కాదు . అవసరమైన ధైర్యసాహసాలు 
మాటలతోగాని. చేతలతోకాని ప్రదర్శించిన ఎడల వాళ్లు మిమ్ములను చులకనగా చూడక 
తగుగౌరవమును ఇచ్చెదరు . శ్రి గోగినేనిరంగ నాయకులు అనగా (శ్రీ ఆచార్య రంగా) 
గారు స్థాపించిన కృషిక్‌ లోక్‌ పార్టీలో శ్రి విరాచారి గారు బ్రహ్మాండమైన ఉపన్యాసము చేసి 
ప్రజలను మంత్ర ముగ్గులను చేసేవారు. ఉపన్యాసాలు చెప్పుటకు ధైర్యసాహసాలు భాషా 
పరిజ్ఞానం సమయస్ఫూర్తి కానాలి . గంఖీరోపన్యాసం వల్ల రాజకీయాలలో నూటికి 50 


20 - 


నూర్కులు సాధించినట్లే [గ్రంధ రచన చేసి సమాజానికి ఎనలేని సేవ చేసిన మహటోనీంయులు 
ఎందరో ఉన్నారు శ్రి విశ్వనాధ సత్యనారాయణ గారు, శ్రి గురజాడ అప్పాగావు 
గారు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు . శ్రి ఎట కూరి వెంకట నరసంఘ్య 
గారు. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు, శ్రీ గుర్రం జూషువా గారు, శ్రి, శ్రీరంగం 
శినివాసరాష గాదు, డాక్టర్‌ స్ప నారాయణరెడ్డి గారు శి తుమ్మల సీతారామమూర్తి చెదరి 
గారు. డాక్టర్‌ సి అర్‌ రెడ్డి గారు మున్నగు వాం. సరియైన కవిత్వం వ్రాసి ప్రజలను 


సక్రమమైన మార్గంలో పెట్టి (గంధకర్తలు ఎప్పుడూ సజీవంగానె ఉంటారు 


ఇటీవల చరిత్ర మున్నగు విషయాలు ప్రస్తుత సమాజానికి నిరుపయోగమనే వాదన 
బయలుదేరింది. చరిత్ర మన పూర్వకాలములో ప్రజల జీవన విధానం పరిపాలనా విధానం. 
ఎ రంగాలలో వారు అభీవృద్ది చెందినది. వారి నైతిక విలువలను మనం తెలుసుకొనుటకు 
చక్కని అవకాశం ఉండును. వాటిని తెలుసుకొని మనం జీనన విధానాన్ని రూపొందించుకొని 
మన వారి గొప్పతనాన్ని ఇతరులకు గర్వ ౦గా చెప్పనచ్చును . 


శారీరత బలం కంటే మానసిక బలం చాలా గొప్పది . శారీరక బలం ఉన్ననూ 
మానసిక బలం లేకుంటే పనిచేయలేడు . శారీరక బలం కొంత కాలానికి శ్రోణిస్తుంది. 
మానిసిక బలం ఎప్పుడూ వ ఎది చెందుతుంది . మనకు ఐజ్ఞానం ఎంత ముఖ్యమా ఎచక్రణ 
కూడా అంతే ముఖ్యం, విచక్షణ లేకపోతే మనం సరియైన కాలంలో సరియైన నిర్ణయం 
చేయలేము . ప్రజలలో సహకారం ఉంటే ఎ పనినైనా సాధించవచ్చును . సహకారం వలన 
ఇప్పుడు జలయజ్ఞం కార్యక్రమాలు ప్రజలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు. నీరే జీవులకు 
జీవనాధారం . ఆ విషయం ప్రజలు గ్రహించారు ఆలస్యం అమృతం విషం ఆంటారు. ఎ 
సని అయనను త్వరలో ప్రారంభిస్తే దాని ఫలితాలను త్వరలో మనం అనుభవించగలం. 
ప్రారంభమే సగం పని పూర్తి అయినట్లు. పని వాయిదా వేసినందువల్ల ఎ పనీ జరుగదు. 


సూక్తులు 
= 
పుస్తకాలు మనతో ఉంటే మనం నరకంలొ నైనా ఉండగలం- బాలగంగాధర 
తిలక్‌ 
ముసలితనం ఆలోచింప జేస్తుంది, యవ్యనం సాహసం చేయగలుగుతుంది 
- స్వామి వివేకానంద 
విద్య మనిషి జీవితానికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడుతుంది - 
స్వామి వివేకా నంద 
ఎ మంచి విషయాన్నైనా నిగ్రహం. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వినగలిగే 
సామర్థ్యాన్ని విద్య ప్రసాదిస్తుంది . - స్వామి వివేకానంద 
ఆభిరుచికి అనువైన విద్య ఉండాలి, విద్యకు అనువైన ఉద్యోగం ఉండాలి - 
మహాత్మాగాంధీ 
ఆత్మవంచకుడు పక్షిని ఇమ్మంటాడు . ధైర్యశాలి విల్లంబులు ఇమ్మంటాడు - 
శాస్త్ర సూక్త్‌. 
ఆపదలో దైర్యం ప్రదర్శించేవాడు వరుడు - వాల్మీకి రామాయణం 
ఈనాటి విద్య మన దేశంలో గొప్పవారు పుట్టారన్న పరిజ్ఞానమె కలిగించదు 
మన జాతి పురోభివృద్దికి అనుకూలమైనదేదీ బోధింపబడడం లేదు . మన 
వాళ్లను గూర్చి పూర్తి నిర్లక్యం చేస్తాం. దీంతో మనం దౌర్భల్యమే 
నెర్చుకుంటున్నాము - స్వామి వివేకానంద 
ధైర్య సాహసాలతో పనులు చేసేవారికే గెలుపు తరచుగా లభిస్తుంది 
ఫలితాలను గురించి భయపడే పిరికి పందలను గెలుపు అనుసరించదు 
జవహర్‌లాల్‌ నెహ్రూ 
హడావుడిగా అర్థంచేసుకోకుండా పది గ్రంధాలు చదవడం కంటె అర్థం 
చేసికుంటూ ఒక్క పేజీని చదివినా చాలు - చెస్టర్‌ఫీల్డ్‌ 
విద్య. వికాసం. పరిజ్ఞానం తరగని నిధులు, వాడుతున్న కొద్దీ 
పెరుగుతుంటాయి - జె.ఎమ్‌ . క్వార్క్‌ 


ere 


తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా మాతృభాషను 
అభ్యసింపజేయోలి మాతృభాష మన ఉనికిని కల్పిస్తుంది గుర్తింపు 
నిస్తుంది మాతృభాష తల్ల లాంటిది అందువల్ల మాతృభాషను 
మరనకూడదు దూరం చేసికొకూడదు . దానికి [ద్రోహం చెయ్యకూడదు 
యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 తేదీని మాతృభాషాదినంగా 
పాటించాలని నిర్ణయించింది . 

'శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానమ్‌' శ్రద్ద ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది . - స్వామి 
వివేకానంద 

బాధల్లో. కష్టాల్లో మగ్గి మనస్సు. చిందరవందరైనప్పుడు గాని మనిషికి 
జ్ఞానోదయం కలుగదు - సోలెన్‌ కీర్క్‌ గార్డ్‌ 

విజ్ఞానమును సంవాదించువాడు ధన్యుడు. బంగారం సంపాదించడం కంటె 
విజ్ఞానం సంపాదించుట మెలు - బైబిల్‌ 

విజ్ఞానమే మన అంతిమ శ్రేయస్సు - సోక్రటీస్‌ 

నీ విచక్రణే నీకు ఉపాధ్యాయుడుగా ఉండాలి . మాటకీ చేతకీ, చేతకీ-మాటకీ 
పొంతన ఉండేటట్లు చూచుకో . విచక్షణ లేని వీరత్వం వన్నె కెక్కదు - 
స్నేక్సిపియర్‌ . 

ఖాళి సమయాన్ని సమర్థంగా వినియోగించగలగటం నాగరికత ముఖ్య 
లక్షణం - బెట్రాండ్‌ రస్సెల్‌ 

సృజన వాంఛే శాస్తు పరిశోధనకు ప్రధాన (్రేరణ - సర్‌ సి.వి.రామన్‌ 

ఒక పువ్వునో సీతాకోక చిలుకనో రూపాన్ని బట్టి నిర్ణయించవచ్చును . 
మానవుని నిర్ణయించలేం - రవీంద్రనాధ ఠాగూర్‌ 

దైర్యం మానవుని సుగుణాలలో మొదటిది . దీని నాణ్యతే మనిషికి అన్ని 
సుగుణాలను తప్పకు ఆర్జించి పెడుతుంది - విన్‌స్టన్‌ చర్చిల్‌ 

పరీక్షించి గాని మనిషిని విశ్వసించకు . విశ్వసించిన వాడికి నీప్రాణం ఇవ్వు 
- తిరుక్కరల్‌ 


DI 


నెను నా జీవితంలో ఒక విషయం గ్రహించాను ఎవడైతే తనను గురించి 
ఆతి జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో, వాడు అడుగడుగునా అపాయోాల పొలవుశూ 
ఉంటాడు గౌరవ మర్యాదలు పోతాయని ఎవడైతే భయిపడుతుంటాడో 
వాడికి తరచూ అవమానాలే ఎడురవుతుంటాయి ఎవడైతే ఎప్పుడూ 
నష్టం గురింఓట బయిపడుతుంబాడౌ వాడీక్‌ ఎప్పుడూ నష్టమె 
ఎదురవుతుంది - స్వామి వివేకానంద 

కొద్దిగా లోకజ్ఞానం . సహనం. హాస్యరసజ్ఞత ఉంటే నీవు హాయిగా 
జీవించగలవు - సోమర్‌ సెట్‌ మామ్‌ 

మనకు ఉన్నదానిలో సంతృప్తి పడటం ఉత్తమం . కాని మనకున్న జ్ఞానం 
చాలనుకొవడం అజ్ఞానం డా . సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

తను చేసిన మంచి పనిని పదే పదే తనేచెప్పుకోవడం వల్ల ఆపని మంచిని 
కోల్పోతుంది - సూక్తి 

మెధస్సును వ్యక్తిత్వంతో రాణింపచేయలేనివాడు విఫలమవుతాడు - థామ్‌ 
ఫోర్డ్‌ 

ఎద్య జజ్ఞానాన్నిస్తుంది పఠనం పరిపూర్ణ ప్యక్తిత్వాన్నిస్తుంది - ఆంగ్ల సామెత 
వాగ్ఫూషణమే భూషణం - భర్తుహరి 

ప్రపంచంలోని ఆన్ని విషయాలు మనకు ప్రకృతే నేర్ఫుతుంది - 
ఇంది సామెత 

ఎద్య ఐశ్వర్యంలో ఆభరణం వంటిది . దారిద్యూంలో ఆశయం వంటిది - 
సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

అదృష్టం ధైర్యవంతుల పక్షాన ఉంటుంది - ఇ వీ.వైట్‌ 

మహర్షులు మాట్లాడరు. మేధావులు మాట్లాడుతారు. మూర్చులు వాదిస్తారు 
- నెహ్రూ 

జ్ఞానం ఉన్నచోట శక్తి ఉంటుంది . తెలివి ఉన్నచోట వెలుగు ఉంటుంది - 
బేకన్‌ 


35 


ఏర 


గ 


36. 


చో, 


40. 


టీ], 


42. 


43. 


45. 


40. 


47]. 


48. 
49. 


తెలిసి తప్పులు చేసేవాడు మూర్జుడు వాడిని మార్చడం అసాధ్యం - 
గాంధీజీ 

నేను జీవిస్తున్నందుకు నా తండ్రికి బుణపడీ ఉన్నాను సుఖజీవితం 
గడుపుతున్నందుకు నా ఉవాధ్యాయుడికి బుణపడీ ఉన్నాను . అలెగ్జాండర్‌ 
మన మెటువంటి వారమనెది మన మాటలలో బయట పడుతుంది - డేవిడ్‌ 
నేటి తెలివైన నిర్ణయమే రెపటి భవిష్వుత్తుకు పునాది - గాంది 

పోరాటం చేయలేని వాడుపిరికివాడు పారిపోవడానికి తాపత్రయపడతాడు 
- హుబర్ట్‌ 

జీవితంలో ఉన్న కష్టమంతా మనకు ఏది కావాలో తెల్చుకోవడంలోనే 
ఉన్నది- జార్టిమూర్‌ 

మానవ మెధస్సు సాధించగల ఆయుధాలకు వుండేశక్తి సూక్తులకు 
వుంటుంది - జాన్‌ జె.బాడ్‌మాన్‌ 

మాతృ భాషలో విద్యను బోధించడం వల్ల మనసులు చురుకుగా 
పనిచేస్తాయి - రవింద్రనాధ్‌ ఠాగూర్‌ 

మంచి పుస్తకాలు చదవటం అ౦టే గత శతాబ్దాలకు చెందిన గొప్ప 
వ్యక్తులతో సంభాషించడం - రీనిడిస్కార్టిస్‌ 

నిజమైన విద్యను ఆర్జించే వ్యక్తి జీవితాంతం అవ్యక్తమైన ఆనందాన్ని 
అనుభవించగలడు - గోల్డ్‌స్మెత్‌ 

జ్ఞానాన్ని సంపాదించుకుని దాన్ని నిరుపయోగం చేసేవారు బండెడు 
పుస్తకాల బరువు మోసే మృగం లాంటివారు - సాది 

కోపం అవివేకానికి, అవివేకం విచక్షణా రాహిత్యానికి దారితీస్తుంది. ఆ 
విచక్షణా రాహిత్యం నిన్ను అ ౦దరిలో అధముజ్జి చేస్తుంది - పాల్‌ స్ట్రా 
సాహసకృత్యాలు వెదజల్లే పరిమళమే కీర్తి - సోక్రటీస్‌ 

గొప్ప గొప్ప వాళ్లందరికీ నేస్తాలు పుస్తకాలే - కర్ణి 

విజ్ఞానం ద్వారా బలమైన తాత్వికత. నిజాయితీ, బుద్ధి కుశలత లభిస్తాయి. 
శ్రమ పట్ల గౌరవం ఎర్పడుతుంది - గోర్కీ 


భూమి మిద మనిషంత గొప్పవాడు ఎవడూ లేడు . మనిషిలొ మెదడంత 
గొప్ప అవయవం మరొకటి లేదు - విలియం హామిల్టన్‌ 

ఒక్కోసారి మన నిర్ణయం వికటించి చేదు అనుభవం ఎదురైతె దాన్ని 
సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి . కానీ వెంటనే క ఎంగివోకూడదు - 
హెడ్లేవార్‌ 

పైపై మెరుగు పుట్టళ్లు సత్య దేశాలు - సాము వివేకానంద 

కష్టాలు బలహీనుణ్ణీ పడగొడతాయి . బలవంతుణ్ణ అభివ లికి చేస్తాయి - 
సోరెట్సి 

ఊహా శక్తి జ్ఞానం కన్నా గొప్పది - ఆల్ఫర్ట్‌ ఐనస్టీన్‌ 

శీల నిర్మాణమే విద్య లక్ష్యం - హెర్బర్ట్‌ స్పెన్సర్‌ 

నీ ప్రతిమాటను. చర్యలను పాగిడేవారిని పట్టించుకోకు ని పొరపాట్లను 
హెచ్చరించేవారిని గురించి ఆలోచించు - సోక్రటీస్‌ 

గ్రంధాలయోలలోని జ్ఞానవమంతా ని మస్తిష్కంలో ఉంది . దానిని 
దర్శించగలగాలి - స్వామి వివేకానంద 


వెన్నెలలోని హాయిని. కోయిల పాటలోని కమ్మదనాన్ని, అమ్మలాలనలోని ' 


తీయదనాన్ని రుచి చూపిస్తుంది చదువు - అబ్రహాం 


చనిపోవడానికి ఒక్క రోజు ముందైనా ఒక కొత్త విషయం నేర్చుకోకుండా = 


జీవించానంటే నిజానికి నేను ఆ రోజేచనిపోయినట్లుగా భావిస్తాను - సోక్రటీస్‌ 
జీవితం ఒక గొప్ప ఎశ్వవిద్యాలయం., ఇందులోనేర్చుకోగలిగినంత 
నేర్చుకోవచ్చు - నెహ్రూ 

బంగారానికి అగ్ని పరీక్ష. - ధీరోదాత్తునికి ప్రతికూల పరిస్థితులే పరిక్ష - 
సెనెకా 

అజ్ఞానం అనేది విజ్ఞానం వైపు పయనించే అవకాశం వుంది కాని 
మూఢత్వం మాత్రం పతనం వైపుకే దారితీస్తుంది. - ఠాగూర్‌ 
ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలకు దీపంలోని చమురులాంటివారు - 


జారి 
డో 


క్‌ 


69, 


ర్‌ం. 
67. 


రది. 


69. 


70. 


73. 


74, 


75. 


76, 


Ee 


విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం. వ్యక్తిత్వం వల్ల ధనం, ధనం 

వల్ల ధర్మం. ధర్మం వల్ల సుఖం వరుసగా లబిస్తాయి - గాందిజీ 

సరైన సమయానికి సభైన ఆలోచన సరైన సర్ణయం లేకుంటే ప్రగతి శూన్యం 

- పటేల్‌ 

ఎద్య మనిషిలో పరిపూర్ణతను ఇంపుతుంది - జెమ్స్‌ కాధార్న్‌ 

సాహసమన్నది శారిరకమైనది కాదు. ఆత్మకు సంబంధించినదని గ్రహించిన 

వారు విజంసులు కాగలరు - గాంధిజీ 

చెడును విస్మరించి, మంచిని సంస్కరించి సంరక్రించుకొవడం యోగ్యతా 

లక్షణం - స్వామి వివేకానంద 

ఎంతటి ఆపద వచ్చినప్పటికీ, ఎవరివద్దా దైన్యంతో ప్రవర్తించకూడదు - 

స్వామి వివేశానంద 

అజ్ఞానం కన్న నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది - ఫ్రాంక్లిన్‌ 

వ్యక్తి జౌన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు, హృదయం - ౧ందీజీ 

పరస్పర విశ్వాసం పరస్పర సహాయం ద్వారానే గొప్ప పనులు, గొప్ప 

పరిశోధనలు జరుగుతాయి - హోవర్‌ 

తొందర తొందరగా పుస్తకం మొత్తం చదివెకంటే అర్థంచేసి కొని అర పేజీ 

చదవడం మేలు - మెకాలే 

విచక్షణ జీవితానికి ఉప్పు కారం వంటిది. అది మన దగ్గర ఉంటే ఇతరులకు 

రచికరమైన స్నేహాన్ని ఇవ్వగలుగుతాం - బోని 

కార్లో కూర్చున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కారు . దాని మీద కాకి 

కూడా కూర్కోవచ్చు - నెహ్రూ 

విజ్ఞానం పొందాలనుకుంటే శ్రమించక తప్పుదు. శ్రమ పడటం ఆనేది జీవన 

సూత్రం - రస్కిన్‌ 

విజ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది . ఒకటి ఒక విషయోన్ని గురించి 
నకు పూర్తిగా తెలిసి ఉండటం మరొకటీ ఒక విషయానికి సంబంధించిన 


yy 


పూర్తి సమాచారం ఎక్కడ లభిస్తుందో మనకుతెలిసి ఉండాలి - శామ్యూల్‌ 
జాన్సన్‌ 

శరీరానికి వ్యాయామం వంటిదే మెదడుకు చదువు - రిచర్డ్‌ స్టిల్‌ 

అనగనగ రాగ మతిశయించు రీతి ఎద్య చదువుతున్న కొద్ది ఇంకా గొప్పు 
చదువు చదవాలనిపిస్తుంది - యూర్శి 

నీకు చదవటం చేతనయితే ప్రతి మనిషి కూడా ఒక గ్రంధంలాంటి వాడే - 
విలియమ్‌ 

ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం. ప్రేరణ. ప్రేమ - రస్కెల్‌ 

పుస్తకాలు లేకుండా నెను జీవించలేను - థామస్‌ జెఫర్‌సన్‌ 

జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞాన ౦ క ౦టె చైతన్యరూపంలో ఉన్న పరిమిత 
జ్ఞానం ప్రయోజనకరం - ఖలీల్‌జబాన్‌ 

డబ్బు. కాలం ఈ రెండు జీవితంలో చాల బరువైన సమస్యలు . ఈ 
రెండింటీలో ఎదో ఒకటీ అవసరానికి మించి వుండి కూడా దాని ఉపయోగం 
తెలియక పోతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు - జాన్సన్‌ 
సి.పి. బ్రౌన్‌10-11-1798 లో కలకత్తాలో జననం, 19వ ఏట ఆక్షరాభ్యసం 
చేసి, 7 సంవత్సరాలలో తెలుగు గ్రంధాలను జీర్ణించుకున్నాడు. 60 వేల ర 
౮ావా తలను అప్పులను తెచ్చి వేలాది తెలుగు గ్రంధాలను సేకరించాడు. 
16 భాషలలో పాండిత్యం సంపాదించి 34 సంవత్సరాలు మన దేశంలో 
ఉద్యోగంచేసి లండన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 87వ 
ఎట 12-12-1884 లో లండన్‌ లో కన్ను మూశాడు. ఆయన తెలుగు 
భాషకు ఎనలేని సేవచేశాడు . 

వ్యక్తికి సంస్కారాన్ని పెంచి తన శక్తిని మెరుగుపరచడానికే విద్య ఉన్నది - 
బెట్రండ్‌ రస్సెల్‌ 

మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ క్రితం రోజుకన్నా కాస్తా కూస్తో ఎక్కువ 
విషయాలను నెర్పుతుండాలి - ఠాగూర్‌ 


= 28. 


88. 


89 
00 


09 | 


92. 


993, 


94. 


95. 


96. 


97, 


98. 


99, 


100. 


ఏ పనిలో ఉత్సాహం. సాహసం, ధిరత్వం, బుద్ధి , శక్తి, పరాక్రమం లాంటి 
సుగుణాలుంటాయో అట్టి వానికి దైవ సహాయం కూడా ఉంటాయి. 
ఏకాగ్రత తోనే జ్ఞాన సముపార్టన సాధ్యమవుతుంది - స్వామి వివేకానంద 
పట్టుబట్టి సాదించుకోవలసింది కీర్తి. పదిలంగా సంరక్రించుకోవలసింది 
గౌరవం - గాంధి 

విజ్ఞానాభీలాష కోల్పోయిన వారు వృద్దులు విజ్ఞానాభిలాషులు సర్వదా 
౧యువకులుగా వుండిపోతారు - హార్వె హల్‌మాన్‌ 

బాగా వికసించినప్పుడే పూలు కోసుకో ఆలస్యం చేస్తే వాడిపోతాయి. 
అలాగే వయస్సులో ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి ఆలస్యమైతే 
కాలం నీ చేతిలో ఉండదు. - ఎడ్మండ్‌ స్పెన్సర్‌ 

అవకాశం లేకపోతే సామర్థ్యం ఉన్నా నిరుపయోగం - నెపోలియన్‌ 
నిద్రపోయే ముందు ఆ రోజు మనం చేసిన పనులను గురించి ఒకసారి 
ఆలోచించుకొన్సబైతే. మరునాడు పొరపాటు చేయకుండా 
నివారించుకోవచ్చు - నెహ్రూ 

విద్య అనేది బాల్యానికి పరిమితం కాదు .నాకున్న కొద్ది శక్తితో ఇంకా 
నేర్చుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి - స్వామి వివేకాన ౦ద 
ప్రారంభంలో ఆసక్తిని, ముగింపులో తృప్తిని యిచ్చే పుస్తకమే నిజమైన 
మంచి పుస్తకం - లాంగ్‌మన్‌ 

శాస్త్రం, కళ ప్రపంచానికంతటికీ వర్తిస్తాయి . వీటికి జాతి విచక్షణ లేదు - 
గోధే 

అమూల్యమైన ఉపదేశాలు భవిష్యత్కాలానికి, భావితరాల వారికి 
చుక్కానిలా పనిచేస్తాయి - రాజగోపాలాచారి 

పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది . ఆత్మవిశ్వాశం మనిషిని 
విజయపధంవైపు నడిపిస్తుంది - నేతాజీ 

విద్య చీకటిలో ఉన్నాని మేధస్సును తేజోవంతం చేస్తుంది - బెంటింక్‌ 


_29- 


భయోీన్ని అధిగమించడం జ్ఞాన సముపార్థనకు తొలిమెట్టు - బెట్రండ్‌ 
రస్సెల్‌ 

ప్రజలు నిన్ను పొగుడుతున్నారా. తిడుతున్నారా అన్నది అనవసరం. నిన్ను 
గురించి చర్చిస్తున్నారా లే దా అన్నది ముఖ్యం - విన్‌స్టన్‌ చర్చిల్‌ 

జ్ఞానాన్ని డుమించు అది నికు ఘనత తెచ్చి పెడుతుంది - సాల్మన్‌ 

ఏం చెయ్యాలి ? ఎలా చెయ్యలి ? అని అర్థంమయ్యేవరకు చేస్తూనే 
ఉండాలి - గోదే 

విద్యరానివాడు పునాది లేని ఇల్లు వంటివాడు - డా. ఎన్‌ .రాధాక షన్‌ 
అవిద్య, రాగం. ద్వేషం. భ్రాంతి, మోహం ఈ ఐదు దు:ఖ కారాణాలు - 
నెహ్రూ 

మననం చేయని చదువు జీర్ణం కాని ఆహారం వంటిది - స్వామి వివేకానంద 
చాకచక్యం లేకపోతే ఎది నేర్చుకోవడమూ కుదరదు - డిజ్రాయిల్‌ 

దేవుడు తనకు సహాయం చెయ్యడు అని నిర్ణయించుకోవడానికి 
మామూలు మనిషికి చాలా కాలం పడుతుంది - మెన్‌కెన్‌ 

నిరక్షరాస్యత మన దేశానికి తలపంపులు తెస్తున్న కళంకం. దీనిని 
నిర్మూలించాలి - గాంధీజీ 

విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటు వెళ్లాలి . కాని ఎజ్ఞానం ఎద్యార్థిని 
వెతుక్కుంటూ రాదు - ఠాగూర్‌ 

అనేకత్వంలో ఎకత్వాన్ని కనుగొనడమే జ్ఞానం - స్వామి వివేకానంద 
అజ్ఞానం మనసుకు రాత్రి వంటిది . ఆ రాత్రిలో తారాచంద్రులు కూడా 
ఉండరు - కన్ఫ్యూషియస్‌ 

మానవుడు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన జౌషధం మాటలు - కేప్లీంగ్‌ 

ఒక మంచి సలహాకు. చెడు సలహాకు భేదం ఎమిటో మీరు చెప్పగలిగితే 
మీ కసలు సలహా అనేదే అక్కర్లేదు - రోగర్‌ డెవిలియన్‌ 

పుస్తక ఫఠనానికి మించిన వినోదం, కలకాలం నిలిచే ఆనందం మరొకటి 
లేదు - ఠాగూర్‌. 


-30- 


brs 


118 


119, 


125. 


126, 


127. 
128, 


129. 
130. 
131. 


అన్నింటినీ వివరిస్తందనుకునె మనస్తత్వ శాస్త్రం దేన్ని వివరించదు .చివరకు 
మిగిలేది సందేహమే - మెరెన్‌షూర్‌ 

ఎజ్జుడు పఠించునది విజ్ఞానం కొరకు అల్పుడు పఠించునది ప్రతిష్ట కొరకు - 
టాల్‌ప్టాంమ్‌ 

మంచిపనిని వాయిదా వేయడం వల్ల దాని ప్రయోజనం దెబ్బతింటుంది - 
బార్టన్‌పెర్రి 

మానవ ప్రగతికి అడ్డుగోడలు తరతరాల మూఢాచారాలు - మిల్‌ 

ఆసక్తి కరంగాని అ ౦శమేది ప్రపంచంలో లేదు . ఆసక్తి లేని మనుషులే 
ఉన్నారు. - జికె చెస్టర్సన్‌ 

ఒక్కొక్కసారి తప్పులను క్షమించడం. ఘోరమైన తప్పు అవుతుంది - కేక్స్‌ఫియర్‌ 
నిన్ను నివు తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే - స్వామి వివేకానంద 
మౌలికమైన అవగాహన లేనపుడు సాహిత్యం చదివినా వచ్చే ఫలితం 
శూన్యం - కారల్‌ మార్క్స్‌ 

ఏ పని చేయాలనేది మనం నిర్ణయించుకుందాం. మనం ఎలాంటి 
వాళ్లమనేది మన పనులు వెల్లడిస్తాయి - జార్డ్‌ ఇలియట్‌ 

పుస్తకాలు నా మనస్సుకు హృదయీనికి రెక్కలిచ్చాయి . నేను బురద 
నుండి బయట పడటానికి ఎంతో తోడ్పడ్డాయి . పుస్తకాలు' చదువకపోతే 
నా చుట్టు ఉన్న మౌఢ్యం లోనూ, నీచం లోనూ మునిగిపోయి ఉండేవాణ్ణి - 
మాక్సింగోర్కీ. | 

'మనదాకా రానంతవరకూ అన్ని సరదాగానే ఉంటాయి - విల్‌జర్స్‌ 

మీకు అత్యంత ఉపయోగపడే పుస్తకాలేవంటే మిమ్మల్ని ఎక్కువగా 
ఆలోచింపచేసేవే - థియోడర్‌ పార్కర్‌ 

జాప్యానికి ప్రమాదకరమైన ముగింపులున్నాయి - షేక్‌ స్పియర్‌ 

దూరదృష్టి కలవాడే తన దారిని తాను గుర్తించగలడు - హోమర్‌ జోల్డ్‌ 

' జ్ఞానం' కన్నా కల్పనాశక్తి గొప్పది - ఐనస్టీన్‌ " 


-31- 


అన్నిమెట్లు ఒకేసారి ఎక్కాలనుకునెదాని కన్నా ఒకో మెట్టు 
ఎక్కాలనుకోవడమే ఉత్తమం - క్రిస్టీ 

కార్యశూరుని వలె ఆలోచించు . ఆలోచన పరుడి వతె వ్యవహరించు - 
హెన్రి బెర్గ్‌ సన్‌ 

డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కాని డబ్బుతో కొనలేని 
వస్తువులను పోగొట్టుకోవడం మంచిది కాదు - జార్టి హొరేస్‌ కొరింయర్‌ 
అసూయ. స్వార్థం. ఈ ర్య మనిషి పతనానికి మెట్లు - సరోజినీదేవి 

గురువును గౌరవించిన ప్రతి విద్యార్థి జీవితాన్ని జయించగల సమర్ధులు - ఠాగూర్‌ 
అనేక పొరపాట్లకు జాప్యమే కారణం - జఫర్‌ సన్‌ 

సర్వజ్ఞూడనని విర్రఐ గేవాడు అందరి కన్నా మూర్ణుడు - నెహ్రూ 

కర్తవ్యం కళ్ళెదుట ఉన్నపుడు ఆలస్యం అనర్ధదాయకం - బైరన్‌ ఎడ్వర్ట్‌ 
అక్షర రూపం దాల్చిన ఒక్కో సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది- జైరన్‌ 
ఇతరుల కోసం గోతులు తవ్వే ముందు వాటిలో మనమే పడవచ్చనే 
ఎషయం ఎస్మరించరాదు - నెహ్రూ 

ఇతరుల ప్రశంసలు పొందాలన్న బలీయమైన ప్రాకులాట మానవ 
స్వభావపు లోతైన సిద్ధాంతం - విలియమ్‌ జేమ్స్‌ 

నేటి కోపం నీవు బ్రతికితే రేపటిని నీవు ధ్వంసం చేసుకున్నాపన్నమాటే - సీమెన్స్‌ 
చాకచక్యంగా అప్రమత్తంగా పనిచేసేవారు ఏ విషయంలోను 
భయపడాల్సిన అవసరముండదు - షేక్‌ స్పియర్‌ 

మనిషికి విజ్ఞాన ౦ కన్న మంచి మిత్రుడు అజ్ఞానం కన్న పరమ శత్రువు లేడు 
ఇతరుల తప్పులను మరచిపోతూ తన తప్పులను గుర్తించుకునేవాడు జ్ఞాని 
వైఫల్యాల నుంచి నేర్చుకో . అన్ని వేళలా వాటిని గురించే ఆలోచించకు - 
ఎప్పుడూ వెలుగు చూడడం నేర్చుకో . అప్పుడు అసలు చీకటే కనిపించదు 
- హెలెన్‌ కెల్లర్‌ 

Reading makes a full man, writing an exact man and 


conference a ready man - Bacon. 


Ee ye 


6. భూములు, వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్‌, కులవృత్తులు, 
ఆరిక పరిసితి. 
ధ్‌ థి 


మనది వ్యవసాయిక దేశం. 100 కి 80 మంది ప్రజలు వ్యవసాయము మీద 
జీవిస్తున్నారు. మనకు ఎంతో సారవంతమైన భూములు. అపారమైన నీటి వనరులు కలవు. 
భూసారమును పరీక్రించి ఆ భూమికి తగిన పంటలు వేసిన యెడల పంటలు బాగా దిగుబడి 
అగును. కాలు మార్పిడి లేకుండ వేసిన పంటనే అనేక పర్యాయములు వేయడం. సేంద్రియ 
ఎరువులు వాడకుండా రసాయనిక ఎరువులు వాడడం, అధిక మోతాదులో పురుగు 
మందులు వాడడం వల్ల భూమి నిస్సారమై పోవుచున్నది. పూర్వము రసాయనిక ఎరువులు 
వాడకుండా సేంద్రియ ఎరువులు వాడినందువల్ల భూమికి ఎటువంటి నష్టము ఉండేది 
కాదు. భూములు నిస్సారము కాకుండ ఉండుటకు రైతులు గేదెలను, ఆవులను 
పెంచినయెడల అటు భూమికి ఎరువు ఇటు మంచి పాలు, పెరుగు లభించును . పూర్వము 
ప్రజలు పాలు. పెరుగు. నేయి. త్రాగి ఎంతో ఆరోగ్యంగా జీవించారు. 


వ్యవసాయదారులు దేవుని నమ్మినట్లుగా మరెవ్వరూ నమ్మరు. సకాలములో 
వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని. పండిన పంటకు మంచి ధరలు ఉండాలని, 
తుఫానులు, అధిక వర్షాలు రాకూడదని, యీ విధముగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. 
వీటిలో ఏది జరిగినా రైతులు విపరీత నష్టమునకు లోనై గిలగిల కొట్టుకుంటారు. 
పూర్వకాలములో వర్షాలు సకాలంలో పడనియెడల భారతంలోని విలార్‌ పర్వమును 
చదివేవారు . ఇప్పుడు ప్రజలు భారతాన్ని పూర్తిగా మరచిపోయారు. 


ప్రభుత్వము కూడ రైతులకు సరియైన విత్తనములు సరఫరా చేంపనందువల్ల. 
సరియైన క్రిమి సంహారక మందులు తగిన సమయములో సరఫరా చేయనందువల్ల రైతులు 
అనేక ఇక్కట్లు పడుచు. వ్యవసాయములో నష్టము వచ్చి ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. 
ఇటీవల జూబ్లీహిల్స్‌ లో ఒక వ్యక్తి కేంద్రీయ ఎరువుతోను. వేపసిండితోను అరటికాయలు 


పష 


కాపించగా ఎక్కువ గెలలు దిగుబడి వచ్చినదని పత్రికలో చదివాము. రసాయనిక ఎరువుల 
వల్ల పండించిన పండ్లుగాని, కూరగాయలు గాని రుచికరముగా లేక పోవుటయే గాక ఎక్కువ 
రోజులు నిల్వ ఉండవు. కనుక మన ఆరోగ్యమునకు హాని కలిగించుచున్నవి. క్రిమి 
సంహారక మందులు ఎక్కువగా వాడి పండించిన మిర్చిని ఇతర దేశాలవారు 
నిరాకరించినట్లుగా పత్రికలలో చనివాము. మనిషికి సారాయి అలవాటు ఎటువంటిదో 


భూమికి రసాయినిక ఎరువుల అలవాటు అటువంటిదేనని శ్రీ రాజగోపాలాచారి ఎనాడో 
చెప్పినాడు. 


రైతులు ఎంత విస్తీర్ణంలో ఎ పంట పండించాలో నియంత్రణ చేసి పంటలకు 
ముందుగా గిట్టుబాటు ధర ప్రకటించి ఆ ధర రానప్పుడు ప్రభుత్వమే కొనుగోలు 
చేయవలెను . ప్రభుత్వము పంటలను కొనుగోలు చేయుటకు వీలు కానప్పుడు ప్ర భుత్వ 
గిడ్డంగులలో నిలవ చేసి ఆ పంటల మీద స్వల్ప వడ్డీ మీద అప్పులు ఇవ్వవలెను . సకాలంలో 
రైతులకు పెట్టుబడులు లేక నష్టములకు లోనగుచున్నారు. ప్రజా ప్రతినిధులు ఉద్యోగస్తులు 
వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిననూ రైతులకు సహాయం చేయుటకు వారు కూడ 
ఎటువంటి శ్రద్ధ వహించటం లేదు. రైతులకు ప్రత్యామ్నాయ వృత్తి లేనందువల్ల ఆ 
వృత్తిలోనే కొట్టిమిట్టాడు చున్నారు. రైతులను చూసి జాలిపడి వారికి సహాయం చేసే 
వారు ఎవరూ లేరు . ఎక్కడైతే రైతు సుభిక్షంగా ఉంటాడో అక్కడ అన్ని రంగాల ప్రజలు 
సుభిక్షంగా ఉంటారు. మాజీ ప్రధాని శ్రీ లాల్‌ బహదూర్‌ శాస్తి గారు ' జై జవాన్‌ ' 
' జైకిసాన్‌ " నినాదాన్నిచ్చి రైతులకు నూతన స్ఫూర్తిని ఉత్తేజాన్ని ఇచ్చి వారికి పూర్తి సహాయ 
సహకారాలను అందించాలని చెప్పాడు. మాజీ ప్రధాని శ్రీ చరణ్‌సింగ్‌ గారు కూడ 
రైతులకు ఎనలేని సేవ చేశాడు. రాజకీయ నాయకులు శ్రీ లాల్‌ బహదూర్‌ శాస్తి గారి, 
చరణ్‌ సింగ్‌ గారి జీవిత చరీ[త్రలను చదివి వారిని ఆదర్శంగా తీసుకోవాలి . 


పూర్వము గ్రామ సీమలలో భూములు లేని ప్రజలు ఎవరి కులవృత్తులను వారే 
చేసుకుంటూ సంతోషంతో జీవించారు . కుమ్మరి, కమ్మరి, వడ్రంగి. బట్టలనేత, చెప్పుల 


తయోరీ. కుట్టుపని వగైరాలు చేసుకంటూ అన్యోన్యంగా జీవించారు. ఏ గ్రామంలో 


ఖతం 


తయోరైన బట్టలు. చెప్పులు ఆ గ్రామ వాసులు వాడుకొనిన ఎడల ఆ వృత్తులపై 
ఆధారపడిన వారికి జీవనోపాధి కలుగును. ఇప్పుడు కూడా ఎంతో నాణ్యంగా బట్టలు 
తయారుచేసే చేనేత పనివారలు ఎందరో కలరు మిల్లు వస్తుములు కాకుండా చేతి 
మగ్గముల ద్వారా తయారైన నూలు వస్త్రములు, పశువుల చర్మములతో తయోరైన 
చెప్పులు మనకు ఎంతో ఆరోగ్యం . ఆ గ్రామములోనే సబ్బులు. టూత్‌ పేస్టులు, నూనెలు. 
పప్పులు వగైరాలు తయోరు చేసికొన్న ఎడల ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుపడును. 
ప్రభుత్వము గ్రామాలలోని ప్రజలను ప్రోత్సహించక పట్టణాలలోని పెద్ద యంత్రములుగల 
ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నది. వారికి ఎక్కువ మొత్తములలో బాకీలు యిస్తూ వాటిని 
వసూలు చేయక పెద్ద బాకీలను రద్దు చేయుచున్నది. అన్నింటికి మించి ప్రజలలో 
సహకారం, ఐక్యత ముఖ్యం. 


రాజకీయ పార్టీల వల్ల, పంచాయితీ ఎన్నికల వల్ల గ్రామాలలో రండు పార్టీలు. 
మూడు పార్టీల వల్ల అభివృద్ది ఆశించినంతగా కనపడుట లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల 
వారు గ్రామాలలోని రైతులను దృష్టిలో పెట్టుకొని సరియైన సమయములో వారికి 
చేయూత నిచ్చి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించిన యెడల మహత్మా గాంధీ కలలు కన్న 
గ్రామ స్వరాజ్యముతో గ్రామాలు కళ కళ లాడుతూ ఆనందంగా ఉంటాయి. రైతులు 
వ్యాపార పంటలను తగు మోతాదులో వేసిన యెడల పెట్టుబడులకు యిబ్బంది ఉండదు. 
పండిన పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంబినందువల్ల నాణ్యత తగ్గి, తూకం తగ్గి, ధర తగ్గి 
నష్టము వచ్చుచున్నది. రైతులు వారి సమస్యలను వారే ఐక్యంగా పరిష్కరించుకోవాలి. 


బాగా మార్కులు వచ్చిన రైతుల పిల్లలకు ఆర్థిక స్తోమతు లేని యెడల వృత్తి 
విద్యలో ఉచితముగా విద్యా వసతి, భోజన వసతి కలుగ జేయవలయిను. అష్టకష్టాలకు 
ఓర్చి పంటలను పండించే రైతులు ప్రభుత్వంచే నిరాదరణకు లోనగుచున్నారు. " రైతు 
లేనిదే దేశమే లేదు ". 


ఎ 35 - 


ములు గు 


సూక్తులు 
ప్రపంచంలో రెండే వర్గాలు . అవి దోచుకునేవారు . దోచుకోబడేవారు - మార్క్స్‌ 
సోమరిపోతులు త్వరలో పేదలుగా మారతారు. కష్టపడి పనిచే సేవారు ధనికులౌతారు , 
అవసరానికి మించిన ధనాశ దు:ఖాన్ని మిగుల్చుతుంది - సుందర చైతన్యానంద 
మన ఆదాయాలు పాదరక్షల వంటివి అవి చిన్నవైతే మన పాదాలను కరుస్తాయి . 
మరి పెద్దవైతే తప్పటడుగులు వేయిస్తాయి - కోలిన్‌ 
తక్కువలో బ్రతకడం తెలియనివారు జీవితాంతం బానిసలుగానే ఉండాల్సివస్తుంది - 
హోరెస్‌ 
భూబుఖ దున్నే రైతులు ఆదరణీయ పౌరులు . వారు శక్తి మంతులు . స్వతంత్రులు . 
నైతిక వర్తనులు . వారు దెశ స్వాతంత్రానికి, ప్రయోజనాలకు నిబద్ధులు . అవి రెండు 
రైతు చేతిలో సురక్షితంగా ఉంటాయి - ధామస్‌ జెఫర్సన్‌ 
దేశ సంస్కృతికి, సంపదకూ మూలస్తంభం వ్యవసాయదారుడే - డానియల్‌ వెబ్‌స్టర్‌ 


7. ఆహారం, ఆరోగ్యం, శక్తి పట్టుదల, కృషి ఉత్సాహం, ఆశ, ఆవేశం, 
ఐశ్వర్యం, ఆచరణ, ఆదర్శం, గౌరవం, శాంతి. 


(పతి మానవుడు జీవించుటకు స్వచ్చమైన గాలి. శుభ్రమైన నీరు. సమీక ఎలో 
ఆహారం అవసరం. ఇందులో ఎది లోపించినా మానవులు రోగగ్రస్తులయ్యెదరు. గాలిలో 
ప్రాణ వాయువు నిండి మానవునికి కావలసిన ప్రాణ శక్తిని కలుగజేయును. గాలి లేక పోతే 
మనిషి 2 నిమిషములు కూడ జీవించలేడు. నిరు తియ్యగా లేకపోతే మనం తిన్న ఆహారం 
కూడా సరిగా జీర్ణం wi మనం తిసికొనే ఆహారంలో పిండి పదార్దములు, 
మాంసకృత్తులు. ఖనిజలవణములు. విటమిన్స్‌ ఉండుటకు ధాన్యాలు. నూనెలు. పాలు. 
పెరుగు. నెయ్యి, పండ్లు. పప్పులు. ఆకు కూరలు ఉండాలి. నిల్వ పచ్చళ్ళకంటె పచ్చి 
పచ్చళ్లు చాలా మంచిది. పూర్వ కాలంలో ప్రజలు జొన్నలు, రాగులు. సజ్జలు. వరిగెలు తిని 
శ్రమ చేస్తూ ఎంతో ఆరోగ్యంగా జీవించారు. తెల్ల బియ్యంలో మనకు కావలసిన ' బి " 
విటమిన్‌ తొడులోనే పోవుచున్నది. అందువల్ల దంపుడు బియ్యం చాల శ్రేష్టం. 


శాకాహారం మనకు చాల శ్రేష్టం. మాంసాహారము మనకు పనిరాదు, 
మాంసములోని రుచి మసాలా వల్లనే కాని మాంసమువల్ల కాదు. మాంసాహారులు యితర 
జీవులకు ప్రాణహాని చేయడమే. నీకు నీ పిల్లల మీద ఎంత ప్రేమ. వాత్సల్యము ఉండునో 
జంతువులకు. పక్షులకు కూడా వాటీ పిల్లల మీద అంత అనురాగముండును. మాంసాహారం 
వల్ల విజ్ఞత కలిగిన మానవుడు ఎంతటి ఘోర పాపము చేయుచున్నాడో మనం గమనించాలి. 
మాంసాహారం వల్ల అధిక దేహము వచ్చుటయే గాక మన ఆలోచన విధానం హింసా 
ప్రవృత్తితో ఉండును. జైనులకు, బౌద్ధులకు మాంసాహారం పూర్తి నిషిద్ధం ఏ రకంగా 
ఆలోచించినను మాంసాహార * పనికిరాదు. శాకాహారం తీసికొనే ఎనుగులు. గుర్రములు 
ఎంతో బలం కలిగి యుండును. 


సరియైన పోషక ఆహారం లేనందు వల్ల ఎంత అనారోగ్యమో, అధిక ఆహారం 
తీసికున్నందు వల్ల కూడా అంతటి అనారోగ్యం కలుగును. స్నానం చేసి. ఎటువంటి 
ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా భోజనం చేసిన యెడల అది అమృత తుల్యమగును. 
మనం తీసికొనే ఆహారం భగవంతునికి నివేదించి అందరు కలిసి ఆహ్లాదకరమైన మాటలతో 
భోజనం చేయవలయును. రాత్రి పూట భోజనమైనను అందరు కలిసి భుజించవలయును. 
గాలి ద్వారా వచ్చే రోగాలు తప్ప యితర రోగాలు మనము ప్రకృతి నియమాలు 
అతిక్రమించిన ౦దువల్ల. అతిగా శ్రమ చేసినందువల్ల రోగాల బారిన పడుచున్నాము. 
పూర్వము “పత్యము పరిమౌపధము" అనెవారు ఈ రోజులలో పత్యమును పాటీంచుట 
లెదు. మనకు కావలసిన జౌషధాలు వనమూలికలలోనే కలవు. అవి తెలిసికోక మనము 
ప్రతి చిన్న రోగానికి అల్లోపతి వైద్యుల వద్దకు వెళ్ళుచున్నాము. ప్రకృతిలో వైద్యానికి అన్ని 
ఆకులు పనికి వస్తాయి, 


పూర్వము మానవులు సూర్యోదయానికి ముందు లేచి వాది వారి పనులను 
చేసికుంటూ స్వచ్చమైన గాలిని పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉండేవారు. పిల్లలను కూడా 
వేకువ రూమున లేపి వారిచెత చదివించిన వారిలో ధారణ శక్తి పెరిగి ఎక్కువ మార్కులతో 
పరీక్రలందు ఉత్తిర్ణులయ్యెదరు. క్రేమేంద్రుడు రచించిన " చారు చర్య ' (600d 
conduct) అనే గ్రంధములో ఎ ఇంట్లో వేకువ ర్వూమున గం. 4.30 లకు లేచి పని 
చేసెదరో ఆయింట్లో లక్ష్మిదేవి నిలయంగా ఉండునని వ్రాసినాడు పండుగ దినాలలో మనం 
పాలు, బియ్యం. బెల్లం వల్ల తయోరైన పొంగలిని దేవునికి నివేదించి మనం భుజిస్తాము. ఆ 
పొంగలిలో ఎంతో ప్రాణశక్తి కలదు. అందు చేతనే ఆ నివేదన మనకు సంప్రదాయమైనది. 


మనం తయారు చేసికొన్న ఆహార పదార్థములను ముందుగా తీసి ప్రక్కన ఉంచి 
వచ్చిన బిచ్చగాళ్ళకు పెట్టి ఆచారము ఉత్తర భారతములో ఉన్నది. డబ్బులు ధర్మం 
చేయడం కన్నా ఆహారపదార్థములను యితరులకు పెట్టుట మంచి పద్దతి. డబ్బులు 
యిచ్చిన యెడల వాటితో వెడు అలవాట్లకు ఖర్చు పెట్టుటకు అవకాశముండును. అన్ని 
దానాలు కంటె అన్న దానం మంచిదని మన వాళ్ళు చెప్తారు. 


-38- 


ఆహారం వల్ల శక్తి. శక్తి వల్ల ఉత్సాహం. ఉత్సాహం వల్ల పట్టుదల కృషి కలిగి 
అనుకున్న విషయాన్ని సాధించుటకు అవకాశముండును. కృషి చేసే వాడు సోమరిగా 
ఉండలేడు. సోమరి తనమునకు మించిన శత్రువు మానవునకు లేదు. మనము 
అనుకున్నది సాధించన యెడల మనకు ఆనందము కలుగును. కొంత మంది మానవులు 
ఆదృష్టాన్ని నమ్ముకుని వారి బాధ్యతలను ఎస్మరించి కష్టాలను కొని తెచ్చుకుంటారు. 
కష్టపడి పని చేసేవాడు అదృష్టము మిద ఎప్పుడూ ఆధారపడడు. 


పల్లె వాసులు శారీరక శ్రమ చేస్తూ తృప్తి కరమైన జీవనము చేయుచూ 
ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యానికి శారీరక శ్రమ. మానసిక శ్రమ ఉండాలి. కొంత 
మంది పల్లె వాసులు చెడు అలవాట్లకు లోనై ఆరోగ్యాన్ని చేజేతులా చెడగొట్టుకుంటున్నారు. 
పల్లె వాసులకు లభించే స్వచ్చమైన గాలి, శుభ్రమైన నీరు, స్వచ్చమైన ఆహార పదార్థములు 
పట్టణ వాసులకు దొరకవు, పట్టణ వాసులకు కలుషిత గాలి, కలుషిత నీరు, కలుషిత ఆహార 
పదార్థముల వల్ల ఆరోగ్యము చెడిపోవుచున్నది. వారు అధిక తిండి వల్ల, శారీక శమ 
లేనందు వల్ల కూడా అనారోగ్యవంతులగుచున్నారు. ఆరోగ్యము యొక్క విలువ మీరు 
అనారోగ్యవంతులైనపుడు మాత్రమే దాని విలువ తెలియును. అందుకే ఆరోగ్యమే 
మహా భాగ్యమన్నారు మన పెద్దలు. మీరు ఆరోగ్యవంతులైతే మీ కుటుంబానికి, సమాజానికి 
ఉపయోగపడగలరు. మీరు అనారోగ్యవంతులైతే అందరికీ భారమే అవుతుంది. 


ఎక్కువ మంది ధనికులు అయ్యే కొద్ది గర్వము, అహంభావము పెరిగి 
యితరులను చాలా చుల్కనగా చూస్తారు. ఎవరు యితరులను మర్యాదగా చూస్తారో వారికి 
సమాజములో గౌరవముండును. అన్ని కలిగిన యిస్తరు అణకువగా ఉన్నట్లు మనిషి 
ఆర్థికంగా ఎదిగే కొద్ది అణకువగా ఉండాలి. 


శాంతమును గురించి సుమతి శతక కర్త యీ ఎధంగా వ్రాశాడు. 
తన కోపమె తన శత్రువు. తన శాంతమె తనకు రక్ష 
దయచుట్టంబౌ. తన సంతోషమె స్వర్గము 

తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ 


ఈ పద్యమును కంఠస్తము చేసి ప్రతి వారు గుర్తించుకోవాలి. 


ఆరోగ్యంగా జీవించుటకు ముఖ్యమైన ఎషయోాలు కొన్న మీరు తెలిసి కొని వాటీని 
ఆచరించిన యెడల మికు ఉపయోగపడును. వ్యాయామము. ఆహారం. సరియైన నిద్ర 
వలన ఆరోగ్యాన్ని కాపొడుకొనవచ్చును. వ్యాయామము వలన శరీరమునకు చెమట పట్టి, 
చెమట ద్వారా శరీరములోని చెడు పదార్ధములు బయటికి పోవును. ఇప్పుడు గాలి 
పంకాలకు. ఎయిర్‌ కండిషన్‌లకు అలవాటు పతి శరీరము నుండి చెమటను బయటకు 
రానీయడం లేదు. మితంగా ఆహారాన్ని భుజించి. సరిపడని పదార్థాలను మానివేసి రోజుకు 
ఆరు లేక ఎడుగంటలు నిద్రపోవలెమ . నిద్రనుండి లేచి నప్పుడు నీవు ఉత్సాహంగా ఉంటే 
భుజించిన ఆహారము పూర్తిగా జీర్ణమై సరిగా నిద్రపడుతుంటే నీవు ఆరోగ్యంగా ఉన్నట్లు, 
శారీర ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలిగి ఉండాలీ . నీవు శక్తికి మించిన పనులు 
చేయకుండ తృప్తికరమైన జీవన విధానం ద్వారా మానిసిక శాంతిని పొందవచ్చును . కొన్ని 
ముఖ్య విషయాలను దిగువన వ్రాశాను. వాటిని మీరు ఆచరించిన ఎడల వాటి లాభము 
మీకే తెలియును . 


1) ఆహారంలో జొన్నలు లేక రాగులు లేక దంపుడు బియ్యం, కూరగాయలు, ఆకు 
కూరలు, పప్పు. పాలు పెరుగు నెయ్యి, పండ్లు ప్రతి రోజు వాడవలెను. తాజా 
పదార్థాలనే వాడి ప్రతి రోజు మొలకెత్తిన పెసలు గాని మొలకలెత్తిన సెనగలు గాని 
తినవలెను . 


నిర్ణత కాలంలో భోజనం చేసి. నిర్జిత కాలంలో నిద్రపోవలెను. రాత్రిళ్లు ఎనిమిది 
గంటలకే భోజనం చేయవలను . రాత్రి భోజనం చేసిన పిమ్మట కనీసం రెండు గంటలు 
ఆగి నిద్రపోవలెను. గాంధీగారు రాత్రి ఆరు గంటలకు భోజనం చేసి 9 గంటలకు 
నిద్రపోయి 4 గింటలకు లేచేవాడు 

సూర్యోదయోనికి 2 గంటలు ముందు దేవతా స్నానం. ఒక గంట ముందు మానవుల 
స్నానం. సూర్యోదయం పిమ్మట రాక్షస స్నానం కనుక సూర్యోదయీనికి ముందే 
చన్నీటితో స్నానంచియవలెను రాత్రి స్నానం గోరు వెచ్చని నీటితో చేయవలెను . 

| స్నానానికి సబ్బులు వాడకుండా సున్నిపిండిని కాని శీకాయ గాని వాడవలెను 
వారానికొకసారి ఆముదంతో తలంటుకొని ఒక గంట ఆగి కుంకుడుకాయిలతో 
తలంటు స్నానం చేయవలను . వారానికొకసారి నువ్వుల నూనెను చెవులలో 
వేసుకున్నచో చెవిపోటు రాదు . స్నానం చేసిన తరువాత చెవులలో తడి లేకుండా 
చూచుకొనవలను , | 

మాంసాహారము వలన కొవ్వు పెరిగి తీజీర్ణత కలుగును. మాంసాహారంలో ఉన్న 
పదార్థం కందిపప్పు. మినప పస్ఫు, పెసర పప్పులలో కలదు. మినప గారెలు గాని, 
పెసర గారెలు గాని పొట్టుతో వండుకొనిన జీర్షక్రియ్‌ బాగా జరుగును. కనుక 
శాకాహారమును మాత్రమే వాడవలయును. 

రాగి చెంబులో మంచినీటిని పోసి నీటిలో తులసి ఆకులు వేసి రాత్రి నిలువ ఉంచి 
ఉదయం వాటిని తీసుకున్నచో సుఖ విరోచనమై. మోకాలు నొప్పులు కూడా తగ్గును , 
గ్లాసు మజ్జిగలో శొంఠి కొద్దిగా వేసి ఒక గంట ఉంచి ఆ మజ్జిగను తీసికుంటే 
మలబద్దకము తగ్గి పోవును. ఆయుర్వేదంలో మజ్జిగను భూలోక అమృతమంటారు. 
సినిమా నటుడు శ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా పర్యాయములు మజ్జిగ 
తీసికుంటాడని నా స్నేహితుడు శ్రీ, జి.సి.వెంకటస్వామి గారు చెప్పాడు . 

ఉదయం గోరువెచ్చని నీటిలో చెంచా తేనె వేసికొని కాయ నిమ్మరసం కలుపుకొని త్రా 
గితే రక్తప్రసరణ బాగా జరిగి, రోగనిరోధక శక్తి పెరుగును. . 


ఎత! - 


10) చన్నీటితో కళ్లను ఎక్కువసార్లు కడుగుతూ చన్నీటిలో 10 నిమిషాలు కళ్లను ఉంచితే 


11) 


12) 


13) 


14) 
15 


స్‌ 


16) 


17) 


శుక్లాలు రానని జపాన్‌ ప్రొఫెసరు వ్రాసినాడు 
పంటీ నొప్పులకు. చిగుళ్ల నొప్పులకు గానుగ పుల్లలతో దంతధావనం 
చేయవలయును. 
మనకు నూలు వస్తుములు. చర్మముతో తయారుచేసిన పాదరక్షలు చాలా మంచివి. 
అందుకే పూర్వులు వాటీని వాడీనారు. 
రాత్రై 2 గంబల సమయములో ఒక గ్లాసు మంచినీటిని. 4 గంటల ప్రాంతమున ఇంకొక 
గ్లాసు నిటిని త్రాగిన యెడల రక్త శుద్ధి జరిగి సుఖ విరోచనమగును 
ప్రతిరోజు స్వచ్చమైన గాలిలో ఒక గంట నడక చాలా మంచిది 
ఆవు ప్రాలు చాల శ్రేష్టం . వాటిలో 'ఎ' విటమిన్‌ పుష్కలంగా ఉండును. ఆపు పాలు 
సేవించిన ధైరాయిడ్‌ సమస్య గాని, గ్యాస్‌ సమస్యగాని, సైనోసిస్‌ ( ముక్కుదిబ్బలు 
తలన్‌'ప్పి ) గాని ఉండవు . మోకాలి నొప్పులను కూడానివారించును . ఆవు పాలు, 
నెయ్యి, పెరుగు, మలము, మూత్రములను కలిపి తీసుకుంటే కాన్సర్‌ రోగము 
కూడా తగ్గిపోవునని ఒక స్వామి వారు T.V.లో చెప్పగా విన్నాను. ఇది వినుటకు 
విడ్డూరంగా ఉన్నది . కాని వైద్యుల సలహాతో చేస్తే దీని విలువ తెలియును . ఇన్ని 
విలువలు గల ఆవు పాలను తీసికొనక రుచికోసం గేదె పాలు తీసుకుంటున్నాము. 
తమిళ దేశస్తులు. ఉత్తర దేశస్తులు ఆవు పాలను వాడెదరు. 
మన శరీర ఛాయ బంగారుఛాయగా వచ్చుటకు వేప చిగుళ్లను ప్రతిరోజు ఉదయము 
తీసికొనవలసినదని యోగి వేమన తను వ్రాసిన 13000 పద్యములలో ఒక పద్యములో 
వ్రాకినాడు . 
చర్మ రోగాలకు వేపనూనె రాత్రి సూట రాసుకొని ఉదయం సున్ని పిండితోగాని, 
కుంకుడు కాయతో గాని స్నానం చేసిన పూర్తిగా తగ్గి పోవును. గుంటూరులోని, 
కృష్ణనగర్‌లో మా యింటివద్ద నివసించిన ప్రా . శేషగిరిరావు గారికి నేను చెప్పగా 
ఆయన వాడగా పూర్తిగా తగ్గినది | 


ఎధో ran ఎ జు Ty ఆ 


18) ఉదయం గాని, సాయంత్రంగాని,. ఒక గంట సేపు ఎండలో పనిచేసిన మన 
శరీరమునకు కావలసిన 'డి' విటమిన్‌ లభించును , కనుక ఎండను గురించి భయపడ 
వలసిన పనిలేదు కాని కండ్లకు ఎండ తగులకుండ చూచుకొనవలయును 


సూకులు 
1. రేపు వచ్చే కష్టాన్ని తలచుకొని ఈ రోజు ఆనందాన్ని కోల్పోకు - షక్‌స్సియిర్‌ 
2. మనకు కావల్సింది రక్తంలో శక్తి, ఇనుపకండలు, ఉక్కు నరాలు, వజ్రాయుధమైన 
మనసు అంతేకాని నిరసపరచే భావాలు కావు. ఉపనిషత్తులు మనకు అందించే 
ఎకైక సందేశం భయరాహిత్యమే జనులకు మనం బోధించవలసిన ఎకైక మతం 
ఏమంటే భయరాహిత్యమే. దౌర్భల్యమనే వ్యాధి నుంచి విముక్తులు కండి . ఆత్మ 
అనంతమైనది. సర్వశక్తి వంతమైంది. సర్వవ్యాపకమైంది. అటువంటి ఆత్మయే 
నేనని నిరంతరం మననం చేసుకోండి - స్వామి వివేకానంద 
3. నేను నా జీవితంలో నేర్చుకున్న అత్యుత్తమ పాఠం ఏమిటింటే సాధ్యంనకు 
చూపవలసినంత శ్రద్ధ సాధనంలో కూడా చూపించాలి. ఈ ఒక సిద్దాంతం నుంచి నేను 
అనేక పాఠాలు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. కార్యసిద్ధికి కీలకం అంతా దానిలోనే 
అంటే లక్ష్యంపై చూపించే శ్రద్ధను సాధనముల పట్ల కూడా చూపడంలోనే ఉందని నా 
నిశ్చితాభిప్రాయం - స్వామి వివేకానంద. 
4. మె స్వీయ భబష్యత్తును మిరే స్వయంగా నిర్మించుకోండి. గతించిపోయిన దాన్ని 
గతమే పూడ్చి పెట్టనివ్వండి. అనంతమైన భవిష్యత్తు మీముందు ఉంది. ప్రతిమాట, 
ప్రతి సంకల్పం. ప్రతి చేష్ట కొంత సంచిత ఫలాన్ని మీకోసం మూటకడతాయి. దుష్ట 
సంకల్పాలు. దుష్ట చేష్టలు క్రూర వ్యాఘ్రాల్లా మీ మీద దూకడానికి పొంచి ఉంటాయన్న 
సంగతిని మీరెప్పుడూ గుర్తించుకోవాలి, సత్యసంకల్పాలు. సత్కర్యాలు శత సహస్ర 
దేవతా శక్తితో మిమ్మల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాయనే దృఢ 
విశ్వాసంతో (ప్రవర్తించండి - స్వామి వివేకా నంద 


నీవు ఎమితిన్నా భగవంతునికి అర్పించి అది భగవంతుని ప్రసాదంగా తిను, అలా 
చేయడం వల్ల నీరక్తం పవిత్రం అవుతుంది. రక్తం పవిత్రమైతే మనస్సు 
పవితమవుతుంది - శి, శారదాదేవి 

ఆహార నియమాలు నాలుగు ; 1) ఆహారాన్ని నిందించకు (2) ఆహారాన్ని ద్వెషించకు 
(3) అతెదులు ఆహారం స్వేకరించకుండా వెళిపోయేలా మెలగవద్దు (4) అదికంగా 
ఆహారం ఉత్పత్తి చెయ్యి - తైత్రయ ఉపనిషత్తు 

అందరిలోనూ అసాధారణ శక్తి దాగి వుంది. ఎవరో ఎదో చేస్తారని ఎదురు 
చూడకుండా మన అభివృద్దికి మనం ఎల్లవేళలా కృషి సల్ఫాలి - సర్దార్‌ వల్లభాయ్‌ 
పటేల్‌ 

ఉత్సాహం ఉరకలేస్తున్నప్పుడు ఎంతటి శ్రమైనా బండచాకిరి అనిపించదు - మెరిడిత్‌ 
బద్ధకం శారీరక మూర్గత్వం, మూర్ణత్వం మానసిక బద్ధకం - హ్యూమ్‌ 


. శ్రమనీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది - గాంధీజీ 

. ఎదో ఒక పనిలో నిమగ్నమైన వారు విచారాన్ని సులభంగా అధిగమిస్తారు - సిసిరో 

. సంతోషానికి సద్గుణాలే ఆధారం కావాలి - స్వామి వివేకానంద 

. స్వశక్తితో పైకొచ్చిన వ్యక్తి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు - 


ఇ.బి.వైట్‌ 


నీ మనస్సును ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపి వెయ్యి. ఇలాంటి ఆలోచనలు నీ 


జీవితాన్ని సుఖమయం చేస్తాయి - విల్కిన్స్‌ 


. నినుదుట స్వేదం చిందిన తర్వాతనే నీకు ఆహారం దొరుకుతుంది - బైబిల్‌ 
. ప్రతి నిముషాన్ని వ్యర్థం చేయకుండా ఉపయోగించుకొన లేకుంటే నీవు వృధాచేసిన 


కాలం భవిష్యత్తులో నీ అద ఎష్లాన్ని తారుమారు చేస్తుంది - నెపోలియన్‌ 


. ఆశను జయించేందుకు యిప్పుడే ప్రయత్నించు, ఎందుకంటే మనిషి వయస్సు 


పెరుగుతున్నకొద్దీ, అతడి ఆశలకు యౌవనం అంకురించి ఉరకలు వేస్తుంది - 


. మన అదృష్టం మన నొసటన లేదు. మన చేతిలోనే వుంది - నెహూ 
. వ ప్రయత్నం ఆపనంతవరకు నువ్వు ఓడిపోనట్లి లెక్క - నెహ్రూ 


-44 _ 


20. 


21. 


22 


23. 
24, 


25. 


26. 


21; 


28, 


29. 


30. 
31, 


32, 
ఏ3. 


నెను సాధించిన విషయీోల వెనుక రహస్యమేమి లేదు కేవలం కషించి పనిచేయడమే - 
టర్నర్‌ - 

ఎమైనా సాధించుకోవడానికి మీ వద్ద సమయం అంటూ ఉండదు. అందుకే 
సమయాన్ని కల్పించుకోవలసి ఉంటుంది - ఛార్లెన్‌ బక్స్‌టన్‌ 

జీవితంలో సంతృప్తి పడటం నెర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు - 
జార్జి ఇలియట్‌ 

ఆవేశం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది - ఆస్కార్‌ వైల్డ్‌ 

అత్యంత దుర్భరమైన బాధలలోనే అత్యంతబలమైన ఆశ చిగురిస్తుంది - బెట్రండ్‌ 
రస్సెల్‌ | 

నిరాశా, నిసృహలను త్యజించి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీలేదు- స్వామి 
వివేకానంద 

నిరాశావాదుల కన్నా ఆశావహద ఎక్పధంతో జీవితాన్ని గడిపేవారు పనిలోను, 
చదువులోను ఆటల్లోను ఆరోగ్యంలోను ముందుంటారని పన్నెండు రకాల 
అధ్యయనాల్లో తేలింది | 

ప్రయత్నం చేయనంతవరకు మనం ఎం చేయగలమో మనకే తెలియదు - పాస్కల్‌ 
అదృష్టం పై ఎప్పుడూ ఆధారపడవద్దు - సోక్రటీస్‌ 

ముత్యాలకోసం వెతికేవాడు లోతుకు మునగాలి, అప్పుడే విజయం సిద్దిస్తుంది. - 
డ్రెడెన్‌ 

ఆకలితో బాధ పడేవాడు స్వేచ్చా జీవి కాలేడు - స్టీవెన్‌ సన్‌ 

ఉత్తమ స్థాయి నుండి అధమ స్థాయికి చేరుకోడానికి ఒకే ఒక్క అడుగు చాలు - 
నెపోలియన్‌ బోన పార్టీ ' 

నిరంతరం కృషి ఉంటే నీ కలే కళ్లముందు ప్రత్యక్షమవుతుంది - ప్రాన్సిన్‌ 

శారీరక బలం, ఆధ్యాత్మిక బలాన్ని, ఎంతోకాలం ప్రతిఘటించలేదు - రూడోవెల్డ్‌ 


. మనమంటే ఎమిటో మనం. అనారోగ్యానికి గురైనపుడు తెలిసి వస్తుంది.- ఇటలీ సామెత 
3ర్‌, 


నేను పనిచేస్తే దేవుడు గౌరవిస్తాడు . పాట పాడితే ఆనందిస్తాడు - ఠాగూర్‌ 


తెరీ. 


37. 


తెరి, 


39. 


40 


41. 
42, 


43, 


45, 


49, 


50. 
dl. 


ఒక ఆదర్శంను నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఎ ఆదర్శం లేని వ్యక్తి యాబైవేల 
తప్పులు చేస్తాడు - స్వామి వివేకానంద 

నేడు అమావాస్య వచ్చిందని బాధపడేకంటే. రేపు పున్నమి వస్తుందని సంతోషపడటమే 
జీవితం - లాల్‌ఒజహదూర్‌శాస్తి 

చెయడానికి ఎన్నో పనులు. సాధనాలు ఉన్నా. ధృఢ సంకల్చం లేకుంటే ఎమీ 
ప్రయోజనం వుండదు - లోవెల్‌ 

చేసేపని ఆనందాన్నిస్తై జీవితం ఆనందమయం - మాక్సింగోర్కీ 

ఇతరులకు నీపై వమ్మకం లేనంత మాత్రాన ఎ పనిని విడిచిపెట్టకు - స్టివార్ట్‌ ఎనైట్‌ 
కాలాన్ని మించివ మందు లేదు - వొవిడ్‌ 

సద్వచనాలు విని ప్రయోజనం లేదు . వాటిని విత్యకృత్యంలో ఎంతవరకు ఆచరణలోకి 
తెస్తున్నామనేదే ముఖ్యం - స్వామి వివేకానంద 

ఆశ మనిషిని జీవింప చేస్తుంది. దురాశ మనిషిని అధ ః పాతాళానికి తోసేస్తుంది - 
క్యూరీ 

మనిషి జీవితంలో ప్రతి పదేళ్లకు ఆశలు, కోరికలు, కలలు, అదృష్టాలు కొత్తగా వస్తాయి 
- గోదే 

కర్మానుభవంలో పరిశుద్ధులం కావాలి - షిర్డీ సాయి బాబా 


. ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం - స్వామి వివేకానంద 
47. 
48. 


ఓర్పు. పట్టుదలతో మహాపర్వతాలనయినా అధిగమించ వచ్చు - గాంధీజీ 

ఆటంకాలు ఉన్నప్పటికీ పనిచేసేవారే అభివృద్ధి చెందగలుగుతారు - రవీంద్రనాద్‌ 
ఠాగూర్‌ 

కష్టపడి పనిచేసేవారికి కాస్త ముందు వెనుకలుగా అయినా అవకాశాలు వెతుక్కుంటూ 
వస్తాయి - లార్డ్‌ స్టా్ల 


సంపద అనేది లేదు . ఉన్నది జీవితమే - రస్కిన్‌ 


మనం పూర్తిగా సుఖపడక పోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం. 
లేనిదానికి ఆరాటం - రియో 


= గేర్‌ = 


62 


53, 
54. 
రి, 


57. 


58. 


69. 


6౮. 


61. 


62. 
రం, 


దీరి, 


రర, 


67. 


మనిషి మనసులో ఉత్సాహం అణగారితే దాన్ని మించిన పేదరికం లేదు - 
-1.1//.ఆర్నాల్స్‌ 

చరిత్ర పుటలలో ఎక్కని వారు ఆనందంగా బతుకుతారు - ధామస్‌ కార్లెల్‌ 

మనిషి జీవితంలో శక్తినీ. నిరంతర పరిశ్రమని మించిన ప్రతిభా విశేషాలు లేనే లేవు - మిచెల్‌ 
ధనవంతులనుయ్యేందుకు ఆరాటపడితే సరిపోదు . శ్రమించాలి - విలియం సెన్‌ 


, అసలు సిసలైన గొప్పవారిలో అద్బుతమైన శక్తి ఒకటుంది . అది తమని కలిసిన 


వారందరిలోనూ చెరగని ముద్రలు వేయడమే - విన్‌స్టన్‌ చర్చిల్‌ 

జీవితం మామూలు క్రొవ్వొత్తి కాదు . బ్రహ్మాండమైన టార్చిలైట్‌ . దీని భవిష్యత్‌ 
తరాలకు అ ందించేముందు వీలైనంత గొప్పగా ప్రకాశింపజేయాలని నా కోరిక - 
బెర్నార్డ్‌షా. 

వ్యక్తిగా ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిందే . కాని ఆరాధించకూడదు - ఐనస్టీన్‌ 
పనిచేయనివారికి భగవంతుని దయ ఉండదు - సోసోకల్స్‌ 

స్వయం బుద్ధిని, స్వయం కృషిని నమ్ముకోవడమే ఉత్తమం - భగవాన్‌ 
సత్యసాయిబాబా. 

నువ్వేదయినా చేతకాదని భావిస్తావో, దానిని తప్పనిసరిగా చేసి విజయం సాధించాలి - 
ఎలెనార్‌ రూజ్‌వెల్ట్‌, 

విధులకు ఎగగొబ్టేవారికి అదృష్టం అతి దూరంలో ఉంటుంది - దాడోర్‌ పార్కర్‌. 
ఉదాత్త లక్ష్యం నెరవేరాలంటే దానికి అకుంఠిత కృషి తప్ప ,అడ్డదారులుండవు - 
బెపర్లిసిల్స్‌ 


ఆనందమన్నది సమస్యలు తేకపోవడంలో కాదు, ఆ సమస్యలను ఎదుర్కొనే 


సామర్ధ్యం లోనే ఉంది - లాకోల్‌ సౌకాల్డ్‌ 

మనసులో ఏ తలంపూ లేకుండా ధనాపేక్ష, శక్తి కాంక్ష మరే యితర ప్రతి ఫలాక్ష 
లేకుండా పనిచేయువారు అత్యుత్తమ వ్యక్తులు - స్వామి వివేకానంద 

దాదాపు. మనుషులందరూ వారు తీసుకునే మందులతోనే మరణిస్తారు. జబ్బులతో 
కాదు - మోలియత్‌. 

ఆశ ఎక్కడ ఉంటే జీవితం అక్కడ ఉంటుంది - జాన్‌ గే 


HATE 


68. 


69. 


70. 


71. 


72, 


73, 


74, 


75. 


76. 


77. 


78, 


79. 


అన్నీ మొదట్లో కష్టంగానే అనిపిస్తాయి. క్రమంగా సులభసాధ్యం అవుతాయి - 
ధామస్‌పుల్లర్‌ 

మనం తిసికోవడం ద్వారా కాదు వదలుకోవడం ద్వారానే సంపన్నులవుతాము - 
H..బీచర్‌ 

ఈ ప్రపంచంలో ముగ్గురే డాక్టర్లు ఉన్నారు. వారు ఆహారం, ప్రశాంతి. ఆనందం - 
జొనాధన్‌ స్వీప్‌ 

డబ్బుతో దేనినైనా సాధించవచ్చనుకునేవారు దానికోసం ఎమైనా చేస్తారు - పోలిపామ్స్‌. 
మన భవిష్యత్తు మన పుట్టుకమీద గాని. గత జన్మ మీద గాని ఆధారపడిలేదు. అంబేడ్కర్‌ 
ఒకరిని అనుకరించడం దోరా మనిషి ఎప్పుడూ గొప్పవాడు కాలేడు - శామ్యూల్‌ 
జాన్సన్‌, 

ఆశలు. ఆశయాలు అందరికీ ఉంటాయి. కాని వాటిని కొందరు మాత్రమే 
రీర్చుకోగలుగుతారు. వారెవరో కాదు . దాని కోసం నెత్యం 'శ్రమంచే వారు - జార్జి 
వాషింగ్‌టన్‌.' ' 

శీతాకాలంలో రోగ నిరోధకశక్తి తగ్గినందువలన జలుబు. జ్వరం, దగ్గు వంటి రోగాలు 
దాడిచేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుటకు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె 
కలుపుకొని త్రాగవలయిను - 

నేలబారు సుఖాలకోసం అర్రులు చాచేవారు ధనవంతులు కాగలరు - థోరో. 

ధనార్జన కోసం సద్గుణాన్ని విక్రయించవద్దు. అధికారం కోసం స్వేచ్చను అమ్ముకోవద్ధు 
బెంజమన్‌ ఫ్రాంక్సిన్‌. 

ధనవంతులు తమ సంపదను సులభంగా దాచుకోగలరు. పేదవారు ఎంత 
ప్రయత్నించినా తమ పేదరికాన్ని దాచుకోలేరు - కోల్దన్‌. 

బహిరంగంగా కనిపించే మురికి గుంటలకన్నా మనసులో మాలిన్యం గల వ్యక్తులవల్లే 
జాతికి ప్రమాదం - డా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 


. సంతోషం అనేది సంత స్తి చెందగలవారికే దక్కుతుంది - అరిస్టాటిల్‌ 
81]. 


ప్రపంచంలో గల మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో 
గొప్పవాడు - బుల్వర్‌ లిట్టన్‌. 


82, 


83. 


8/ 
88, 


89, 
90, 


91. 
92, 


99. 
94. 


95, 
96, 
97. 
98. 
నీకు వలయు శక్తి, సహాయము నీయందే కలవు. కావున నీ భవిష్యత్తును నీవే 


ఎనిమిది గంటలనుండి అయిదు గంటల వరకు పనిచేయడం ద్యారా ఎవరైనా 
జీవించవచ్చు . కానీ ఉదయం అయిదు గంటలనుండి ఎనిమిది వరకు పని చేసిన 
వారినే విజయం వరిస్తుంది - 

సంపద పెరిగే కొద్దీ పేదరికం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది - హెన్రీ జారి 


. ఆశల్ని తీర్చుకోవడం ద్యారా కాదు. తగ్గించుకోవడం ద్వారా శాంతి లభిస్తుంది - నెబర్‌. 
. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీంయయుడవుతాడు - డా. అంబేడ్కర్‌. 
. ఆరోగ్యానికి ప్రధమ మూలం ఆనందం 


మోకరిల్లి బతకడం కంటే కాళ్లమీద నిలబడి మరణి చడం మేలు - నార్మన్‌ బెతూన్‌ 
తక్కువ ఉన్నవాడు బీదవాడు కాదు. ఎక్కువ కావాలనుకునేవాడు బీదవాడు - డేనియల్‌. 
నేను మెల్లగా నడచినా వెనుకడుగు వేయను - లింకన్‌ 

ప్రతి ఒక్కరూ తమ పనిని తాము చేసుకుంటే ఈ ప్రపంచం ఇంతకన్నా ఎక్కువ వేగంగా 
ముందుకు వెళుతుంది - లూయిస్‌ కారల్‌, 

కష్టపడి డబ్బు సంపాదించానని ఎవరైన మీతో అ ౦టే ఎవరి కష్టంతో అని అడగండి - 
డాన్‌ మార్క్విస్‌ 

ఉత్పత్తి చేయని వాడికి సంపదను అనుభవించే హక్కు లేనల్లే, ఆనందం యివ్వలేని 
వాడికి అనుభవించే హక్కు లేదు - బెర్నార్డ్‌ షా 

ఆశయాల కోసం జీవించు. ఆశల కోసం కాదు - నెహ్రూ 

నిద్రిస్తున్న సింహం నోటికి జింక ఎలా చిక్కదో అలాగే స్వయంకృషి లేనివారు. 
విమర్శలకు వెరవకండా అ౦కిత భావంతో పనిచేయలేనివారు మహత్తరమైన 
లక్ష్యాలను సాధించలేరు - చాందోగ్యుపనిషత్తు. 

నైతికంగా దిగజార్చ్భటంలో డబ్బు కన్నా మించింది లేదు - సొపోక్షీస్‌ 

కష్టపడి పనిచేయడం భగవంతుని పూజించడం వంటిది - ఠాగూర్‌. 

ఆత్మ అవసరాల్లో ఒక్కదాన్ని కూడా డబ్బు తీర్చలేదు - ధోరో. 

బలవంతులు కృషిని నమ్ముకుంటే బలహీనులు అదృష్టాన్ని నమ్ముకుంటారు- గాందీజీ. 


నిర్మించుకొనుము - స్వామి వివేకానంద , 


_49- 


100. సోమరితనమన్నది మనిషికి మహా శత్రువు ప్రయత్నంతో సమానమైన బంధువు 
మనిషికి మరొకటి లేదు - స్వామి వివేకానంద 

101. ఒంటరిగా బతకగలిగిన వాడు అ ందరికన్నా శక్తిమంతుడు - ఇబ్బన్‌ 

102. విలువైన ఆలోచనలు ఉన్నవారు జీవితంలో ఎన్నటికీ ఒంటరివారు కారు - రూసో. 

103. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా మలచుకోగలడు - గోధె 

104 నివు ఎదగాలంటే నిలో నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాలి - షా 

105 అన్ని రకాల చెడులకూ బద్ధకమె మూలం - స్పర్జియన్‌ 

106. జీవితపు కొలత దాని సమర్ధత. శ్రేష్ట త కాని నిడివి కాదు - ప్లేటో 

107. ప్రశంసా ఫలాన్ని పొందాలంటే మృదువైన మాటల. ఉపయోగకరమైన చేతల 
విత్తులను తప్పక నాటాలి - హ్రోంక్లిన్‌. 

108. సంతృప్తి మనస్కుడు ఎప్పుడూ పేదకాడు. అసంతృప్తి మనస్కుడు ఎప్పుడూ 
భాగ్యవంతుడు కాడు - జార్జి ఇలియట్‌ 

109. మూడు విషయాలు మనల్ని బలహీనపరుస్తాయి . పాపం. భయం, ప్రయాణం - తాల్మడ్‌ 

110. పక్కవాడికి సహాయం చేయకపోయినా పరవాలేదు . కానీ చెడగొట్టాలనుకోకు. మోనార్క్‌ 

lll; ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మ మనస్సును శుభ్రం చేస్తుంది - గాంధీజీ 

112. తర్కంతో కన్నా డబ్బుతో మనిషిని త్వరగా ఒప్పించగలం - యూరిపిడిస్సా 

113. శ్రమించడం వల్ల మనిషి మరణించడు, మనోవ్యధే మరణానికి కారణమవుతుంది - 
సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 

114. తృప్తి అనేది మనిషికి _ ఆరోగ్యాన్ని ఇస్తుంది . రోగికి జౌషధంలా పనిచేస్తుంది - సెక్కర్‌. 

115. ప్రతీకారాన్ని తీర్చుకోవడం కాదు, దాన్ని భరించడం వీరత్వం - షేక్‌స్పియర్‌. 

116. శాంతిని ఎవరూ దానం చేయరు. దానిని మనమే సంపాదించుకోవాలి - ఎమర్సన్‌ 


117. వ్యర్ణమైనవి వేయి చెప్పడం కన్నా శాంతిని ప్రసాదించే సార్థకమైన వచనం ఒకటీ చాలు 
థి ధ్‌ ఆ | 
- బుద్ధుడు. 
118. సంపూర్ణ ఆహారం తీసుకుంటే మందులతో పనిలేకుండా మానసిక _ సంబంధిత 
సమస్యలు చాలవరకు తగ్గే అవకాశముంది 


119. ప్రశాంతంగా. నిబ్బరంగా ఉండటమే నిజమైన శక్తికి నిదర్శనం - స్వామి వివేకానంద . 


120.సోమరి తనం మెల్లగా పయనిస్తుంది, దానిని వెనక్కి నెట్ట దారిద్యూం 
ముందడుగువెస్తుంది - హంటర్‌ 

121 ఆరోగ్యమైన దేహం పటిష్టమైన మేధస్సుకు పునాది - థామస్‌ జెఫర్‌ సన్‌ 

122.ఫలితం లేక పోయినా కష్టించి మంచి పనులు. చేస్తూనే ఉండు. ఆ పనులే ఎదో 
ఒకనాటికి. ఎదుటి వారిలో ఆలోచనలు రేకెత్తించి నీకు గుర్తింపు తెచ్చిపెడతాయి. - 
ఎమర్సన్‌ 

123. శరీరంపై ఎటువంటి గాయమైనా త్వరగా మాని పోవాలంటే వేపాకులు తేనెతో నూరి 
గాయంపై కట్టుకడుతుండాలి. 

124. నిరాశకు చోటివ్వకు, ప్రగతి పథంలో నిరాశకు మించిన శత్రువు లేదు - రామక లప్ప 
పరమహంస | 

125. రాగి చెంబులో రాత్రిపూట నీటిలో తులసి ఆకులు నానబెట్టి ఉదయం తీసికుంటే కీళ్ళ 
నొప్పులు తగ్గును. 

126. సూర్యోదయ. సూర్యాస్తమయములందు నిద్రించిన వారు మహా పాపమును చేసిన 
వారగుదురు. 

127.Devotion to duty is the highest form of Worship - Swami 


Vivekananda. 


8. పిల్లలు, పొదుపు, దూరదర్శని (ట్‌.వి.) తల్లీ దండ్రుల బాధ్యత- 


పిల్లలను పెంచుటలో తల్లిదండ్రులు మిక్కిలి శ్రద్ధ చూపవలయును. ఆహార 
విషయములోనే కాక శుభ్రతలోను. నీతి విషయాలలోను (శ్రద్ధ అవసరం సుమతి శతకము. 
వేమన శతకములలోని పద్యములలో రోజుకొకటి కంఠస్తం చేయించి దాని తాత్పర్యము 
వారికి చెప్పిన వారికి జీవితములలో చాల ఉపయోగపడును. నీర్జీత కాలములో మంచి 
ఆహారంను పెట్టుచు, స్నానము రెండు పూటలు చేయించవలయును. సరియైన ఆహారము 
యివ్వని యెడల పిల్లలు శారీరక. మానసిక బలహీనతలతో జీవిత పర్యంతము బాధపడెదరు. 
ఇంటికి వచ్చిన అతిధులను ఎ విధంగా సత్కరించవలసినది. ఎ విధముగా వారితో 
మాట్లాడవలసినది నేర్చవలయును ప్రతి రోజు పిల్లలకు చిన్న చిన్న నీతి కథలు చెప్పుచు 
వారి చేత మరల చెప్పించిన యెడల వారిలో ధారణశక్తి పెరుగును. సంతోషము కలిగించే 
పిల్లల చేష్టలను చూచుచుండిన రక్తపోటు వగైరా రోగములు దరి చేరవు. పిల్లలకు మి శక్తిని 
బట్టే వాలు, పెరుగు. నెయ్యి, పప్పులు. కూరలు, ఆకుకూరలు. పండ్లు తప్పును సరిగా 
పెట్టవలయును. పిల్లలచే సాయంత్రము ఆటలు ఆడించవలయిను. ఇంటికి వచ్చిన 
పిమ్మట చదువు - చదువు అని పిల్లలను విసిగించరాదు. పిల్లలు ఆటలు ఆడిన తోటి వారితో 
ఎలా మెలగవలసినది వారికి తెలియును, 


పిల్లల సమక్షములో పెద్దవారు మద్యం సేవించడం, జూదం ఆడటం. పొగ 
త్రాగడం చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిని పిల్లలు చేయాలని మనసులో ఆలోచిస్తూ 
వీలైనపుడు ఆచెడ్డ అలవాట్లను రహస్యముగా చేసెదరు. పెద్దవారు తాము చేసే చెడ్డ పనులు 
పిల్లలు చూస్తూన్నారని అవగాహన కూడా ఉండదు. మి కంటె మి పిల్లలు చాల తెలీవైన 


వారని మీరు గ్రహించాలి. పిల్లల సమక్షములో మీరు చెడ్డ పనులను చేయడం చేతులార 
వారిని మిరు చెడగొట్టడమే. 


పిల్లలకు విద్యతో పాటు పొదుపు యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పాలి, 
పొదుపు అంటే పిసినారి తనం కాదు. దుబారా ఖర్చును నివారించడం. వాళ్ళు కోరినవన్ని 
కొనిపెట్టినంత మాత్రాన విద్య రాదు. కష్టపడి శ్రమించితేనే విద్య లభించును. 


52. 


పుస్తకములలోను బూట్లలోను, స్కూలు సంచులలోను, కలములలోను, నోట్‌ 
పుస్తకములలోను జాగ్రత్త నేర్చవలయును. జాగ్రత్త లేనిచో వాటికి ఖర్చు అధికమగును. 
దుబారా చేయని వ్యక్తి ధనమును సంపాదించిన వ్యక్తితో సమానం. ఇటీవల పిల్లలు ఎక్కువ 
కాలమును దూరదర్శిని (టి.మి చూచుటలో గడుపు చున్నారు. దాని వల్ల కంటికి నష్టం. 
చదువు మీద అశ్రద్ధ కలుగును. రోజుకొక గంట మాత్రము మంచి కార్యక్రమములను 
చూపించవలయిను. 
సూక్తులు 
1. పిల్లలే రేపటి ఆశలు, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించు, వాళ్ళకన్నా గొప్పవా 
డిననుకోకు - రాబర్ట్‌ హెన్రి 
2. చిన్నారుల చెవిన పడిన ప్రతి మాటా వారి శీలాన్ని ప్రభావితం చేస్తుంది - 
హోసో బెల్లాన్‌ 
3. ప్రతి రోజు కొంత కాలాన్ని పిల్లలకోసం కేటాయించడమే తల్లిదండ్రులు 
తమ సంతానానికి ఇవ్వగల ఉత్తమ వారసత్వం - ఎమర్సన్‌ 
4. పిల్లలు అసంతుష్టులై ఉన్నంత వరకు ప్రపంచంలో ప్రగతి అనేది ఉండదు - 
అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ 
5. పొదుపు ఎరుగని వాడు రేపటికి ఎదగలేనివాడు - ఇందిరాగాంధీ 
ర. కేవలం పొదుపును పాటించినంత మాత్రాన అభ్యుదయోన్ని పొందలేము - 
అబ్రహాం లింకన్‌ 


7. పీలలతో అబదాలు చెప్పించవద్దు 
ఢా ధి 60 


9. సత్యం = అహింస, న్యాయం - ధర్మం, న్యాయస్థానములు. ~ 


సత్యం అహింసలను గురించి మహాత్మాగాంధి గారు ఎంతగానో మనకు 
బోధించారు. సత్యమే దెవుడు. దేవుడే సత్యమని కూడ చెప్పినాడు . సత్యం పలికేవారు 
సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వారు ధనమును సంపొదించలేక 
పోయినను ఎక్కడకు వెళ్లినను వారు గౌరవమును పొందెదరు. సత్యం పలుకుటకు నయో 
పైస ఖర్చు కాదు సత్యపు వాక్కులు పల్కనందువల్ల శరిరంలోని జీవశక్తి పెరుగును . ఈ 
రోజులలో అసత్యమే జీవన విధానమైనది. సత్యము పలికినందువల్ల మొదట్లో కొంత 
యిబ్బంది-కరముగా ఉన్నను చివరలో అది నీకు సుఖమును కలిగించును. సత్యము 
పలకనందువలన మనస్సులో నిరుత్సాహము కలుగుచుండును. 


అహింస అంటే ఎ జీవికి కూడ ఏ విధమైన హాని చేయకుండుట . ఏ జీవిని 
కొట్టినను. చంపినను అవి ఎంతో బాధ చెందును. ఎటువంటి అపకారము చేయని 
జంతువులను, పక్షులను మానవుడు చంపి తినుట ఏ ధర్మంతో చేయుచున్నాడు? అన్ని 
విధములో మానవులకు సహాయం చేసే జంతువులను, పక్షులను తినుటకంటి పాపము 
మరొకటి ఉండదు. భగవంతుడు మనకు ఎన్నో రకాలైన కూరగాయలను. పండ్లను 
యిచ్చాడు . అవి మాంసాహారము కంటె రుచికరముగాను, ఆరోగ్యకరముగా ఉండును . 
హింసను నివారించుటకు ఎన్ని చట్టములున్నను జంతు బలి మామూలుగ జరుగుచున్నది. 
జంతుబలిని నివారించలేక పోవడం ప్రభుత్య లోపమా? న్యాయస్థానం లోపమా? ప్రజల 
లోపమా? మీరు నిర్ణయించుకోవలయును. అమెరికాలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నదని 


వాల మార్కెట్టును నియంత్రణ చేయుటకు అనేక ఆవులను చంపినట్లు మనము పత్రికలో 
చదివాము. అటువంటి సంస్కృతి మనకు లేదు. 


పూర్వం న్యాయ శాస్త్రాలను. ధర్మశాస్త్రాలను ప్రజలు తప్పక ఆచరించేవారు . 
ఇప్పుడు సమాజము కోసమని న్యాయ శాస్త్రాలను ఎప్పటికప్పుడు మార్పు 
చేయుచున్నారు. మన రాజ్యంగాన్ని యిప్పటికి ఎన్నో పర్యాయములు సవరణలు చేశారు. 


ఎ భలే _ 


కొత్త శాసనాలు చేసేకంటే పాత శాసనాలను అమలుచేసే విధానమునకు ప్రాధాన్యత 
యివ్వాలి. శిక్షా విధానము సరిగా అమలు జరిగితే నేరములను సులువుగా అరికట్టవచ్చును. 
కొత్త వంతెనలు కట్టుచున్న సమయములోనే కూలి పోవడం. కల్తీ వస్తువులను యధేచ్చగా 
విక్రయించడం. అన్నింటికి మించి ప్రభుత్వము ప్రజలకు సారాయి. విస్కీ, బ్రాందీలను అమ్మి 
ఆ ధనంతో ప్రభుత్వాన్ని నడపడం కంటె హేయమైనది యింకొకటి లేదు. ప్రజలను 
సరియైన పద్ధతిలో పెట్టవలసిన ప్రభుత్వము ఈ విధముగా తప్పుడు విధానములను 
ప్రోత్సహించుట అనైతికము. ఎన్ని కుటుంబాలు ఈ త్రాగుడు వ్యసనమునకు బలి 
అగుచున్నవో ప్రభుత్వమునకు తెలియని విషయము కాదు. ఎప్పుటికైనను 
న్యాయస్థానములు యీ లోపములను గ్రహించి సారాయి బ్రాందీ. విస్కీలను 
నిషేధించగలవని నా దృఢ విశ్వాసం. ఇప్పుడు మహత్నాగాంధీ గారు జీవించి ఉంటే 
ఆయన ఆమరణ నిరాహారడీక్ర చేసి యుండేవారు. ఇతరుల పద్ద తీసుకొన్న బాకీలు తిరిగి 
ఇవ్వవలసిన పని లేదని చెప్పుటలో జౌచిత్యము లేదు. విద్యార్ధులకు మంచి విద్యను కలుగ 
జేయవలసిన ప్రభుత్వము పుట్టగొడుగులవలె బాగా వచ్చుచున్న రెసిడెన్షియల్‌ 
కళాశాలలకు అనుమతి యివ్వడం వల్ల పిల్లల చదువు తల్లిదండ్రులకు మోయలేని 
భారమైంది. ప్రభుత్వ కళాశాలలోను, ప్రైవేటు కళాశాలలోను విద్యను సక్రమముగా 
బోదించిన యెడల బీద విద్యార్థులకు అక్కడ చదువు కొనుటకు అవకాశముండును. ఈ 
పద్దతే కొనసాగితే ప్రభుత్వ కళాశాలలలోను, ప్రైవేటు కళాశాలలలోను చేరే విద్యార్థులు 
ఉండరు, 


మన దేశములో అనేక రకముల న్యాయ స్థానములు కలవు. సివిల్‌ దావాలు 
విచారించుటకు సివిల్‌ కోర్టులు.. క్రిమినల్‌, దావాలు విచారించుటకు క్రిమినల్‌ కోర్టులు. 
సారిశ్రామిక వివాదాలను విచారించుటకు పారిశ్రామిక, ట్రిబ్యునల్స్‌. ప్రభుత్వ సర్వీసులో 
ఉండే వారి తగాదాలను విచారించుటకు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్స్‌. కేంద్ర ప్రభుత్వ 
సర్వీసులో పనిచేసే వారి తగాదాలను పరిష్కారము చేయుటకు కేంద్ర పరిపాలనా 
ట్రిబ్యునల్స్‌. విక్రయ పన్నుల కేసులను విచారించుటకు విక్రయ పన్నుల ట్రిబ్యునల్స్‌. 
ఆదాయ పన్ను కేసులను విచారించుటకు ఆదాయ పన్ను ట్రిబ్యునల్స్‌. కంపెనీ వ్యవహారాల 


నర్‌ 


కేసులను విచారించుటకు కంపెనీ కోర్టులు, సివిల్‌ కేసులలోని మొదటి అప్పీలును, 2వ 
అప్పీలును. క్రిమినల్‌ అప్పీల్సు. క్రిమినల్‌ రివిజన్సు. రిట్‌ పిటిషన్స్‌ విచారించుటకు రాష్ట్ర 
హైకోర్టు. సివిల్‌ క్రిమినల్‌ కేసులను, రిట్‌ పిటిషన్స్‌ యింకా యితర కేసులను 
విచారించుటకు సుప్రీమ్‌ కోర్టు కలవు. కక్ష్తిదారులు  విలునామాలను, విక్రయ 
కాంట్రాక్టులను, రసీదులను సృష్టించి తప్పుడు కేసులను బనాయించుటకు 
అవకాశమున్నది తప్పుడు కేసులు బనాయించిన వారికి కఠిన శిక్షలు వెయనలయిను. 
సై కేసులు విచారించుటకు ఒక్కొక కేసుకు కాల పరిమితిని పెట్ట, ఎచారణకు ఒక రోజూ 
నిర్ణయించి ఆ రోజు కేసు పరిష్కారమగునట్లు చూడవలయిను, చాల కేసులలో 
వ్యవహారమును మొదలు పెట్టినవారు. వాటి ఫలితములను పొందలేక మధ్యలోనే రాలి 
పోవుచున్నారు. కేసులు త్వరగా పరిష్కారం చేయుటకు ఇతర దేశముల పద్ధతిని చూడాలి. 
మన దేశములో కోర్టు ఫీజు కూడా ఎక్కువగా ఉన్నందున సామాన్యులు న్యాయ 
స్థానములకు రాలేక పోవుచున్నారు. కోర్టులలోని వివాదముల గురించి ఒక నానుడి ఉన్నది. 
ఓడిన వాడు కోర్టు వద్ద ఎడిస్తే, గెల్చిన వాడు యింటి దగ్గర ఎడుస్తాడట. న్యాయమూర్తులు 
కేసులలో ఎక్కవ వాయిదాలు యివ్వక రెండవ వాయిదా రోజున, మూడవ వాయిదా రోజున 
గాని విచారించవలయును. ఆ ప్రకారముగా చేస్తే కొద్ది మంది న్యాయవాదుల చేతులలోని 
కేసులు యితర న్యాయవాదుల వద్దకు వచ్చి వారు కూడా జీవించుటకు అవకాశము 
ఏర్పడును. దిగువ కోర్టులలో కంటె  హైకోర్టులోనే కేసుల విచారణకు ఎక్కువ 
కాలహరణము జరుగుచున్నది. ఇంత కాలహరణము. ఇన్ని ఖర్చులు అవుతాయని 
ముందుగా తెలిస్తే కోర్టుకు వచ్చుటకు ఎవరు సుముఖంగా ఉండరు. 


సూక్తులు 
1. న్యాయోనికి హాని జరిగితే చివరకు శాంతి భద్రతలు కూడా హరించుకు 
పోతాయి - ఎడ్గర్‌ హోవర్‌ | 
2. అహింసను అక్షరాలా ఆచరిస్తే ద్వేషం దానంతట అదే మాయమవుతుంది - 


గాంధీ 


= ఏర్‌ = 


H. 


13. 


సత్యానికి, సన్నార్గానికి మించిన మతం లేదు - గాంధీ 

ఆకలితో మలమల మాడేవారికి తిండి పెట్టడం ప్రభుత్వం బాధ్యత అని, 
వెంటనే బారత ఆహార సంస్థ గిడ్డంగుల నుండి ఆహార ధాన్యాన్ని 
అన్నార్తులకు ఉబతంగా పంపిణీ చేసి ఆకలి చావులన్న అరికట్టాలని 
2001లో ఉన్నత న్యాయ స్థానం తిర్పు నిచ్చింది ($(Uprene Court. 
దప్పికతొ అలమటిస్తున్న ప్రజలకు దాహార్తిని తీర్చడం రాష్ట్ర ప్రభుత్వం 
కర్తవ్యం అంటూ గత సంవత్సరం (01 08.2001) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 
ఒకానొక కేసులో సృష్టం చేసింది. 

సత్యాన్ని గ్రుమించు. పొరపాటును క్షమించు - నెహ్రూ 

సత్యం అనేది మహావృక్షం. అది మనం ఎంతగా పోషించితే అంతగా 
ఫలాలను ఇస్తుంది. - గాంధీ 

ఒక అబద్ధం కప్పిపెట్టిందుకు పది అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అలా 
గాలిలో కట్టిన మేడ ఎనాటికైనా నేలకూలక తప్పదు. - బాల్తసార్‌ గ్రాసియర్‌ 
పరిణామం ఎమైనా సరే జడవకుండా ధైర్యంగా న్యాయాన్ని పాటించడమే 
పనిని సరిగా చేయడం అవుతుంది - మహాత్మాగాంధీ 

రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నవారు సజ్జనులైతే అది ఉత్తమ రాజ్యాంగం 
అవుతుంది - అంబేడ్కర్‌ 

సత్యం తెలియని వాడు అజ్ఞాని కావచ్చు. కానీ సత్యం తెలిసీగూడా 
నిరాకరించేవాడు నేరస్తుడు - బ్రెక్ట్‌ 


. బండెడు అబద్ధం కన్నా, చిటికెడు నిజం కలిసిన అబద్ధమే ప్రమాదకరం - 


దోసోవోస్కీ 

సత్యం కోసం సకలమూ త్యాగం చేయవచ్చు. కానీ సత్యాన్ని దేని కోసమూ 
త్యాగం చేయకూడదు - స్వామి వివేకానంద 

అహింస అనేది సర్వప్రాణులకు మాతృమూర్తి వంటిది - గాందీ 

సౌందర్యమే సత్యం. సత్యమే సౌందర్యం - జాన్‌ కీట్స్‌ 


_57- 


17. 
18. 


19. 


20. 


ల. 


22. 


23. 


ధర్మాన్ని మన్నించనంత కాలం యీ ప్రపంచంలో శాంతి లేదు. బౌద్ధ 
ధర్మం ఒక్కటి ఈ ప్రపంచాన్ని రక్షించగలదు - అంబేడ్కర్‌ 

సత్యాన్ని సత్యంగా. అసత్యాన్ని అసత్యంగా గ్రహించు - బుద్ధుడు 

మన ఆత్మోన్నతికి తోడ్పడేది ధర్మం. అధోగతికి తీసుకుపోయేది అధర్మం - 
స్వామి వివేకానంద 

(మేమ కన్నా, ధనంకన్నా, కీర్తికన్నా సత్యమే నీకు ప్రియమైనది - ధోరు 

నౌ చతురోక్తులన్ని నిజం చెప్పడానికే - జార్జి బెర్నార్డ్‌ షా 

సత్యానికి అప్పుడప్పుడు గ్రహణం పడుతూ ఉంటుంది. కానీ సత్యం 
పూర్తిగా అద ఎం కాదు - లివి 

సత్యాన్ని ఆచరించడమే దాని పట్ల మనం చూపగల అతి గొప్ప మర్యాద - 
౨మర్పన్‌ 

నిజం ఒక విశాలమైన వృక్షం లాంటిది. మిరు ఎంత జాగ్రత్తగా పెంచుతారో 
అది అంత ఎక్కువ ఫలాన్ని యిస్తుంది - బుల్‌వెల్‌ 


10. మమత, (పేమ, దయ, అనురాగం, స్నేహం, సంఘ సేవ, ఐక్యత, 


పలుకుబడి. 


సమాజములోని మానవులు మమత, (పేమ. దయ, అనురాగం, స్నేహములను 
పెంచుకొని ఒకరి కొకరు సహాయం అందించుకొనిన వారు శాంతి. సుఖములతో 
అలరారుచుందురు. తోటీ మానవుడు ఆర్థికంగా. అనారోగ్యంగా బాధపడుతుంటే వాని 
గోడు ఎవరు పట్టించుకొనక తీర్ధ యౌత్రలకు. దేవాలయాలలో పూజలకు విపరీతముగా 
ఖర్చు చేస్తారు. మతం " మానవ సేవయే మాధవ సేవ ' అని చెప్పినను దానిని ఎవరు 
పట్టించుకోరు. మమత. ప్రేమ, దయలను మనము నేర్చుటకు ఎన్నోమతములు కలవు. 
(పేమ. దయలకు క్రైస్తవ మతము, జైన మతము అధిక ప్రాధాన్యత యిచ్చాయి. నీకు 
పేమ, దయ, అనురాగములు ఉన్నట్లైలే మానవులకు గాని, జంతువులకు గాని, పక్షులకు 
గాని అపకారము చేయలేవు. కల్తీ వ్యాపారం చేసి తోటి మానవులకు నీవు ప్రాణం హరించే 
శత్రువుగా మారలేవు. నీవు సమాజమునకు ఎమైన సేవ చేయాలంటె కల్తీలేని వ్యాపారము 
చేయవలయును. జంతువుల మీద. పక్షుల మీద మనం (ప్రేమగా వ్యవహరించి వాటిని 
పోషించిన అవి మనకు ఎంతో సేవ చేయును. మనం ఐక్యతగా ఉంటే" మనం సాధించలేని 
విజయం లేదు. పిల్లలు తమ తల్లిదండ్రులను ఎ విధంగా దయతో చూడవలసినది యీ 
క్రింది పద్యములో యోగి వేమన వక్కాణించాడు. 


తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు 
పుట్టనేమి మరియు గిట్టనేమి 
పుట్టలోని చెదలు పుట్టవా. గిట్టవా, 
విశ్వదాభిరామ వినుర వేమ 


రి, 
9, 


10. 
11. 
12. 
13. 


సూక్తులు 

పక్షికి రెండు రెక్కలున్నప్పుడే అది ఆకాశంలో ఎగరగలదు. అదే విధంగా (పేమ, సేవ 
అనే రెండు రెక్కల సహాయంతోనే మిరు ఉన్నత స్థాయికి చేరుకోగలరు. - రవీంద్రనాధ 

ఠాగూర్‌, 
స్నేహ మనేది రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ - అరిస్టాటిల్‌ 
తప్పుదారిలో నడవకుండా హెచ్చరించేవాడే నిజమైన స్నేహితుడు- గాంధీజీ 
మీ సోదర మానవులపై మికు (పేమ ఉందా? భదవంతుణ్ణీ చూడడానికి ఎక్కడికో 
పోవడమెందుకు? పేదలు, నిర్భాగ్యులు. దుర్చలుల రూపంలో భగవంతుడు 
కనిపించడం లేదా! ముందుగా విరినే ఆరాధించవచ్చు కదా! గంగా తీరంలో నూతులు 
తవ్వుకునే శ్రమ ఎందుకు ! ప్రేమ సర్వశక్తి వంతమని నమ్మండి. పేరు. ప్రతిష్టలనే 
క్రణభంగుర ఆడంబరాలు ఎవరకి కావాలి, మిలో (పేమ ఉందా! ఉంటే మీరు సర్వశక్తి 
సంపన్నులన్నమాటే! మిలో స్వార్ధం లేశమైన లేకుంటే మీ శక్తి నిర్నిరోధం శీలమే 
సర్వత్రా శుభప్రదమైంది. - స్వామి వివేకానంద 
సరిహద్దుల్లేని ప్రపంచంలా మీ మైత్రీ భావం పెంపొందాలి. మీ ఆలోచనలు సైతం 
విశాలమై ద్వేషభావానికి ఎ మాత్రం తావివ్వనట్లుండాలి. కరుణ మాత్రమే చాలదని 
దానితో పాటు మైత్రీభావం చాలా అవసరమని ప్రబోధించేదే నా ధర్మం- 
గౌతమ బుద్ధుడు 
(మేమ పూరితమైన స్వచ్చమైన మధుర వాక్యాలను పలకడానికి నయోాపైస ఖర్చుకాదు. 
పాపాత్ముల మీద కూడా భగవంతునికి ప్రేమ ఉంటుంది. అందరూ వారి సంతానమే. 
మరి భగవంతుని పిల్లలను ద్వేషించే అధికారం మనకు ఎక్కడిది? 
గొప్ప త్యాగాలు చేసినపుడే గొప్ప పనులు సాధ్యమవుతాయి - స్వామి వివేకానంద 
(ఏమ కూడా విద్యలాంటిదే (ప్రీమించడాన్ని కష్టపడి నేర్చుకోవాలి - ౦.!1.లారెన్స్‌ 
ధనం పట్ల వ్యామోహమే సర్వానర్ధాలకు మూలం - బైబిల్‌ 
నిజమైన (పమ సాఫీగా సాగదు - షేక్సిఫియర్‌ 


'పేము. సహనం, దయ - ఇవి మానవత్వానికి చిహ్నాలు - సాయిబాబా 


ఇచ్చింది మర్చి పోవడం పుచ్చుకున్నది జ్ఞాపకముంచుకోవడమే స్నేహం - గాంధీ 


-60 = 


18. 


19. 


20. 


2\. 


22, 


29. 


24, 


25. 


26, 


27. 
28, 


. స్వార్ధంతో చేసే స్నేహాలు చివరి వరకు ఉండవు - క్వార్లస్‌ 
. వ్యక్తి పూజ ప్రజాతంత్ర పతనానికి. నియంతృత్వ ప్రవేశానికి రాచబాట. స్వయం 


సెవకర్తవ్యం. స్వయం సేవకు మించిన సేవ మదొకటి లేదు. 


. గంధపు చెక్కలా సమాజ సేవలో అరిగిపో కానీ ఇనుములా తుప్పుపట్టకు - 


విశ్వెశ్వరయ్య 


. నిజమైన స్నేహితుడు చక్కటి ఆరోగ్యం వంటివాడు. ఆరోగ్యాన్ని కోల్పోతే గాని దాని 


సంగతి తెలిసి రాదు - చార్లెసౌ కాలెచ్‌ కోల్టన్‌ 

ప్రకృతిన (ఉమించు. అమ్మను ఆరాధించు. ని మనస్సు నిర్మలంగా శోభిల్లుతుంది - 
యుష్మునా 

స్వతంత్రంగా ఆలోచించు. ఇతరుల కొరకు జీవించు - ఫ్రాంక్లిన్‌ 

ఆకలితో ఉన్నవాడు దేవుడిని పూజించలేడు. పొరుగు వారిని ట్రమించలేడు - ఉడ్రో విల్సన్‌ 
నీవు నీ కోసం జీవిస్తే నీ లోనే మిగిలి పోతావు. నీవు జనం కోసం జీవిస్తే జనంలో మిగిలి 
పోతావు. - డాక్టర్‌ అంబేడ్కర్‌ 

విషం పాలకు విషషుయం చేసినట్లు అస్పృస్యత హిందూమతాన్ని కలుషితం చేస్తున్నది. 
ఈ పుణ్యభూమిలో మనం ఎదుర్కొంటున్న కష్టాలకు అదొక కారణం - గాంధీజీ 

కరుణ కన్న గొప్పతనం లేదు. స్వాతంత్యాాన్ని మించిన సంపాదన లేదు. మనిషికి 
మనిషికి మధ్య మమత ఉండడం కన్నా కావలసినది లేదు - తిలక్‌ 

సమైక్యతతో సాధించలేనిది లేదు. నీటి చుక్కలన్నీ కలిస్తేనే కదా మహా సముద్రం 
అయ్యిది - ప్రకాశం పంతులు 

ఎ విషయమైనా కొత్తగా ఉన్నపుడే బాగుంటుంది. కానీ స్నేహం మాత్రం పాతబడిన 
కొద్దీ బాగుంటుంది. - చింగ్‌ చే 

ప్రతి తరం తండ్రులపై తిరగబడుతుంది. తాతలతో చేతులు కలుపుతుంది - లాలూసా 
మమ్‌పర్డ్‌ 

సహృదయం. కరుణ ఉన్న వ్యక్తి, సమాజాన్ని జయించగలడు - ఎమర్సన్‌ 
డబ్బుతోపాటు మిత్రులని సంపాదించుకోవడం చాలా సులభం. కానీ డబ్బు లేకుండా 
మిత్రులని సంపాదించుకోవడం అసలైన గొప్పతనం - క్రిష్టఫర్‌ బావిస్టర్‌ 


| 
వ. 


29 


30. 


al, 


32. 


33. 


అటే, 


తది. 


37. 


41. 


మతం కారణంగా మనుషులు క్రూరులైనపుడు అది ఉంటే నేం? పోతే నేం? అందుకే 
మనిషికి. మనిషికి మధ్య మతం కాదు. మమత ఉండాలి - తిలక్‌ 

అందరి పట్ల మర్యాదగా ఎక్కువ మందితో కలిసి, మెలసి వ్యవహరించు కొద్ది మందితో 
పరిచయం పెంచుకో, ఒకరితో స్నేహితుడిగా ఉండు, ఎవరికీ శత్రువు కావద్దు - 
బెంజిమన్‌ ఫ్రొంక్షిన్‌ 

నువ్వు భగంతుని పని చేస్తే అతను నీ అవసరాలు తీరుస్తాడు. ఎన్ను యీ 
ప్రపంచంలోకి పంపక ము ౦దే భగవంతుడు నీ సహాయోర్థం అన్న ఎర్వాట్లు చేశాడు, 
- శ్రి రామక ఎపుడు 

స్నేహితులను ఎంపిక చేసే ముందు బాగా ఆలోచించు. అలా ఎన్నుకున్న తరువాత 
వారితో స్నేహం దృఢంగా కొనసాగేలా చూచుకో - సోక్రటీస్‌ 

జీవితం ఒక ప్రయాణం వంటిది. మంచి స్నేహితులు తోడుంటే ఆ ప్రయాణంలో 
మార్గాయాసమే ఉండదు - ఐజాక్‌ మల్లిన్‌ 

ఎ దేశంలో త్యాగమనే గుణం అపారంగా ఉంటుందో, ఆదేశం ఉన్నత లక్ష్యాలను 
అందుకోవడం ఖాయం. త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివ ఎద్ధి అంత ఎక్కువగా 
ఉంటుంది - గాందీ 

దయోర్డు హృదయులు ఎక్కువ కాలం జీవిస్తారు - షేక్‌ స్పియర్‌ 


. ఎదుటి మనిషిని అర్హం చేసికొని నెమ్మదిగా స్నేహాన్ని పెంచుకో, కానీ, ఆ స్నేహం పది 


కాలాల పాటు నిలిచేటట్టు చూచుకో - సోక్రటీస్‌ 
ఎవరు క్రోధము వీడి పేదలను. దరిద్రులను. సహచరులను. [పేమింతురో అట్టి 
సత్పురుషులకు స్వర్గము నర్మింపబడింయున్నది - మహమ్మద్‌ ప్రవక్త 


ద్వేషాన్ని (ప్రేమాభిమానాలతో మాత్రమే చల్లార్చగలము - డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 
39. 


(ప్రేమ బాధలను సహిస్తుందే గానీ, ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు - గాంధీజీ 


. పల్లె తల్లి వంటిది. పట్నం ప్రియురాలు వంటిది .. పల్లె రమ్మంటుంది. పట్నం 


తెమ్మంటుంది - దేవులపల్లి క ఎష్టాస్తి 
ని తప్పులను. నీ తెలివి తక్కువ. పనులను నీ ముందు నిదానంగా నివేదించువాడే 
నిజమైన స్నేహితుడు - జాన్‌ రస్కిన్‌ 


“62. 


42. 
49. 


46. 


47. 
48. 


49, 


రి. 
03, 


రర. 
56, 
57. 
5, 


భూమికి సూర్యుడు ఎంత అవసరమో. జీవితానికి మేమ అంత అవసరం - బాల్డాన్‌ 
వీలైనంత మంచిని, విలైనన్నిసార్లు. వీలైన మందికి అందజేయి - వెస్లీ 


. అవమానాన్ని, క్రోధాన్ని ఎదుర్కోగల ఒకే ఒక్క ఆంయుధం ' చిరునవ్వు ' - గాంధీజీ 
45. 


వెలుగు ఉన్నచోట చీకటి కనబడనట్లే ప్రేమ ఉన్నచోట ద్వేషం కనపడదు - స్వామి 
వివేకానంద 

పేదలకు మనం ఇచ్చేదాన్ని కన్నా వారు మనకు యిచ్చేదే ఎక్కువ. వారి పట్ల కనికరం 
చూపడం అర్థలేని మాట. వారి నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది - మదర్‌ థెరీసా 
విప్లవాలకు. నేరాలకు పేదరికమే మాతృక - అరిస్టాటిల్‌ 

చిన్న కొవ్వొత్తి వెలుగు ఎంత వరకు ప్రసరిస్తుందో అంతవరకు యీ ప్రపంచంలో 
మంచి పని ఫలితం వ్యాపింప జేస్తుంది - షేక్‌స్పియర్‌ 

చేసిన మంచి పనులు మట్టిలో కలిసిన తరువాత కూడా పుష్పించి సువాసనలతో 
అందర్ని ఆకట్టు కుంటాయి. - జేమ్స్‌ షిర్లే 


. మనుషులపై నమ్మకం ఉండటమే వారికి సహాయ పడుటకు మొదటి మెట్టు 
5], 


పలుకుబడి అనేది సేవింగ్స్‌ ఖాతా వంటిది. మనం దానిని ఎంత తక్కువగా వాడుకుంటే 
అంత ఎక్కువగా దానిని పొందుతాము - ఆండ్రూ యంగ్‌ 

పతన మనేది ఒక సారి ప్రారంభమైతే అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము - గాంధీజీ 
విధి నిర్వహణకు మించిన దేశ ఫేవలేదు - గాంధిజీ 

ప్రతి ఒక్కరు మానవాళిని మార్చాలనే ఆలోచిస్తారు. తమను తాము మార్చుకోవడం 
గురించి మాత్రం యోచించరు - లియోటాల్‌ స్టాంవ్‌ 

గొప్పత్యాగాలు చేసినప్పుడు గొప్ప పనులు సాధ్యమవుతాయి - స్వామి వివేకానంద 
క్రోధం. పగ నీచమానవ ప్రవృత్తికి చెందినవి. వీటిని విసర్జించాలి - అరవిందుడు 
ప్రైమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంది - రవీంద్రనాధ ఠాకూర్‌ 

నిజమైన (పమతోనూ. నిస్వార్దతతోను తన సోదర మానవులకు సహాయ పడాలని ఎవరు 
ఆకాంక్రిస్తారో వారు అద్భుతాలను సాధిస్తారు - స్వామి వివేకానంద 


HG 


11 - వినయం, వివేకం, సహనం, ఆత్మవిశ్వాసం, ఫీల్రి- 
నిజాయితీ, సత వర్తన, నిరాడంబర జీవితం, లక్ష్యం, విజయం 


మానవుడు. వినయం. వివేకం. సహనం. ఆత్మపశ్వాసం. నీతి - నిజాయితీ. 
సత్ప్రవర్తన నిరాడంబర జీవితము కలిగి ఉన్న యెడల తాను అనుకున్న లక్ష్యం చేరి 
విజయాన్ని సాధిస్తాడు. సంఘములో పెద్ద వారిని గౌరవించి వారి సలహాను. సహాయమును 
పొందవచ్చును. గడ్డు సమస్యలను, కష్టాలను సహనంతో ఎదుర్కొనవలయును. ఆత్మ 
విశ్వాసమంటె నీవు తలపెట్టిన పనిని సాధిస్తాననె గట్టి నమ్మకం. నీవు మాటలలోగాని 
చేతలలోగాని నితి - నిజాయితీకి కట్టు బడి యున్నట్లు ప్రవర్తించవలయును. కొందరి 
మాటలు నునం విన్నప్పుడు వారిలో నిజాయితీ లేదని మనకు తోచును. కొందరు వ్యక్తులు 
చెప్పేది ఒకటి చేసేది మరొకటిగా కపటముతో వ్యవహరింతురు. 


కొంత మంది మానవులు వారికి ఆర్థిక స్తోమత లేక పోయినను 
డంబాచారములకు పోయి కుటుంబమును అప్పుల వాలు చేసెదరు. నీతి - నిజాయితీగా 
ఉండటం మానవునకు గొప్ప అండ. నీతి - నిజాయితీగల వ్యక్తి ఏ రంగములో ఉన్నను 
మన్ననలను, గౌరవములను పొందు చుండును. సత్ప్రవర్తన కలిగి, నీతి - నిజాయితీ 
కలిగిన వ్యక్తిని ఎవరు చులకనగా మాట్లాడరు. సమాజములో కొంత మంది వారింటికి 
బంధువులు పరామర్శకు వెళ్ళినను వారితో సరిగా మాట్లాడక పలుకే బంగారమైనట్లు 
పలికితె ముత్యాలు పోయినట్లు ప్రవర్తిస్తారు. విద్యావంతులు కాక పోయినను వారు 
సంస్కార వంతులైన అతిధులను తగు రీతిగ సత్కరిస్తారు. వారు పెట్టి భోజనము కంటె 


ఆహ్ల్హాదమును కలిగించే మాటలు ముఖ్యవు. అతిధి దేవోభవ అనే విషయోన్ని తెలిసి 
కోవాలి. 


ప్రస్తుతం ప్రజలలో ఎక్కువ మంది నిరాడంబర జీవితానికి చాల దూరములో 
ఉంటున్నారు. పూర్వము రోజులలో శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ గారు. మహాత్మా గాంధీ 


గారు యిటీవల కాలంలో శ్రీ వావిరాల గోపాల క ఎప్పయ్య గారు నిరాడంబర జీవితాన్ని 
సాగించిన ప్రముఖులు. ఇంకా అనేక ప్రముఖులు నియమబద్ధ జీవితమును గడిపి 
ఆరోగ్యవంతులుగా జీవించారు. నియమబద్ద జీవనము వల్ల ఎటువంటి కష్టతరమైన 
కార్యమైనను సులువుగా చేసే శక్తి లబించును నియబద్ద జీవనము లేని వాడు ఎ పని 
వేయలేడు నుహాత్మాగాంధీ గారు సాయంత్ర 6 గంటలకు భోజనం చేసి 9 గంబలకు 
నిద్రకు ఉపక్రమించి వేకువ రూమున 4 గంటలకే లేచేవాడు గాందీగారు _రాజకీయోల్లో 
కూడా నీతి - నిజాయితిగా ఉండవచ్చునని నిరూపించారు. శ్రీ రామచంద్రుడు సుగ'ణాల 
రాశి అని విన్నాము ఆయనలో యితర సుగుణములతో పాటు పూర్వ సంభాషణా 
పరాయణత అనే గుణము కలదు. అంటే ప్రతి వారిని ఆయనే ముందుగా పలకరించి వారి 
యోగ, క్రేమములను తెలిసికొనెవాడు. 


సూక్తులు 

1. జూదం దురాశకు బిడ్డ, అన్యాయానికి సోదరుడు. అనర్ధాలకు తండ్రి వంటిది - జార్ధి 
వాషింగ్లన్‌ 

2. సహనం ఉన్నమనిషి, తను అనుకున్న వాటిని సాధించుకోగలిగే అద్భుతమైన సంకల్ప 
శక్తి కలిగి ఉంట డు - బెంజిమన్‌ ప్రాంక్షిన్‌ 

3. ఇతరుల కోసం బ్రతికే వ్యక్తి ఎల్లప్పుడు జీవించి ఉంటాడు - స్వామి వివేకానంద 

4. ఆత్మ విశ్వాసం అలవరచుకోవాలి, మహాద్భుతాలను సాధించడానికి దృఢ నమ్మకం 
మూలం - స్వామి వివేకానంద 

5. ఎవరి హృదయం పేదల కోసం పరితపించునో అట్టివానినే నేను మహాత్ముడందును - 
స్వామి వివేకానంద 

ర. జీవితం మీద ఆశంటూ లేకపోతే దుఃఖం, బాధ మనల్ని ఆదరిస్తాయి - వర్డ్స్‌ వర్త్‌ 

7. ఈ దేశాన్ని రక్షించేది అస్త్రశస్త్రాలు. అటంబాంబులు, రాజకీయాలు కావు. 
గుణవంతమైన పౌగులే దేశాన్ని రక్షించగలరు - నెహ్రూ 

3. అందం నడవడికలో ఉంటుంది. ఆడంబరాలలలో కాదు - గాంధీ 


_ 65 - 


16, 


పంచిపెట్టే కొలది పెరిగేది మంచితనం ఒక్కటే - ఎమర్సన్‌ 


. దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు. రంగుల గోడలు కాదు. పౌరుల 


నైతికాఫఖవ ఎది నజమైన అభివ లిద్ధి - గాంద్‌జీ 


. మీ మనస్సులో ఉత్సాహం. గురుభక్తి, భగవంతుని యందు విశ్వాసం ఎంతవరకు 


నెలకొన ఉంటాయో అంతవరకు మిమ్మల్ని ఏదీ అణచి వేయలేదు- సామ వివేకానంద 


విశ్వాసమే నెను వేసే విత్తనం నా నిరాడంబర జీవితమే వర్షం. జ్ఞానం నాకాడి నాగలి. 


తప్పుచెయడానికి వెరవడమేనా మేడి. ఆలోచనే కాడికీ. మేడికీ, నాగలకీ గల 
సంబంధం. సంకల్పమే దున్నడం. మాటలో చేతలో జాగ్రత్త వహిస్తూ, మితాహారం 
తీసికుంటూ, పరమానందమనే పంటపండే వరకు విశ్రమించను. ప్రయత్నమే నా 
బలమైన ఎద్దు. అవెప్పుడూ వెను దిరిగి చూడకుండా శాంతి వైపు ప్రయాణం చేస్తాయి 
- గౌతమ బుద్ధుడు 

వినయంతో కూడిన మాటలతో సాయపడే చేతితో విశ్వాన్నే జయించవచ్చు - 
శాస్త్ర సూక్తి 


మనం చెప్పే మాటలు ఎవరూ నమ్మరు. మనచేతలే అందరూ గమనిస్తారు - పండిత నెహ్రూ 


. విజయులైన వారిని పరిశిలించండి, వారిలోని సుగుణాలను గ్రహించండి. వాటిని 


నేర్చుకొని అమలు చేస్తే మీరూ విజయం వైపు అడుగులేసినట్టే - స్వామి వివేకానంద 
ఆనందాన్ని కలిగించే విషయాన్ని సొంతం చేసికోవటానికి ఏ ఒక్క లక్షణమో అక్కరకు 
రాదు. మంచి ఆలోచనలు. శక్తి సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు. ఇలా ఎన్నెన్నో 
లక్షణాల సమాహారం విజయం - సుభాన్‌ చంద్రబోన్‌ 


. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. - గాంధీజీ 
. ప్రతి వ్యక్తి గురించి అంతో ఇంతో తెలిసినంత వరకు మంచి గురించి చెప్పడమే ధర్మం. 


మనలో ఒక్క లోపం ఉన్నా ఇతరుల లోపాన్ని ఎత్తి చూపే అర్హత మనకు లేదు - 
ఎల్బర్ట్‌ హబ్బర్ట్‌ 


. మూర్ధులు వారికి వారే శత్రువులు. వారి దుష్కార్యాలే వారికి దుష్పలితాన్నిస్తాయి - 


గొత్రము బుద్ధుడు 


20. 


21, 


22. 


29. 
24. 
25, 


26. 


2]: 


చేసిన తరువాత చింతించ నవసరం లేనిది మంచిపని, మంచి పని అనేది విచారం 
కలిగించదు. దానికి పర్యవసానంగా తృప్తి, సంతోషం దక్కుతాయి. మంచిని మనిషి 
తేలికగా చూడకూడదు. చుక్కలు చుక్కలుగా పడినా కుండనీళ్ళతోనిండినట్లు మనిష 
మంచిని కొద్ది కొద్దిగా చేసినా అది అంతా కలసి అతడిని పూర్వ సజ్జనుడిగా చేస్టుంది - 
గౌతమ బుద్ధుడు 

కష్టం వచ్చినప్పుడు అందరూ మికు సాయం చేయోలని ఎలా మీరు కోరుకొంటారో 
అలాగే ఎదుటి వారికి ఎ మాత్రం కష్టం వచ్చినా మీరు వారికి మీ చేయూత 
నందించాలన్న నగ్న సత్యాన్ని ఎస్మరించకూడదు - స్వామి వివేకా నంద 

కొందరు ఒక స్త్రీని వ్యభిచారని తలచి రాళ్ళతో కొడుతున్నారు. అది చూసి జీసస్‌ క్రీస్తు 
ఇలా అన్నాడు. మీలో నేరము చేయని వాడు ముందుకు నచ్చి ఆమెపై రాయి 
విసరండి. 

పరమత ద్వేషం ఆధ్యాత్మికోన్నతికి గొడ్డలి పెట్టు - బకూనిన్‌ 

మన అభివృద్ధికి బద్ధ విరోధి అసహనం - డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

బీద. గొప్పలు తారతమ్యాన్ని బట్టి గౌరవాలివ్వవద్దు. "ఈ రోజు మన దగ్గర ధనం 
బాగా ఉండొచ్చు. రేపు ఒక్క క్షణంలో అదంతా పోవచ్చు. మన మంచి తనం మాత్రమే 
మనకు మిగిలేది. అది గుర్తుంచుకొని ప్రతి మనిషినీ గౌరవించడం నేర్చుకోవాలి. - 
షేక్‌స్పియర్‌ 

ఆత్మ విశ్వాసంతో కృషి సల్పితే మనవుడు ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని 
శిఖరాలు లేవు - అలెగ్జాండర్‌ పోప్‌ 

వర కట్నం ఘోషా పద్ధతి, మాదక ద్రవ్యాల వినియోగం దుబారా ఖర్చు. లంచగొండి 
తనం, స్త్రీలపై అత్యాచారాలు వంటివి కేవలం వ్యక్తిగత విషయాలుగా భావించి, 
ఉపేక్షంచడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇవి వ్యక్తి నుంచి కుటుంబానికి. కుటుంబం 
నుంచి సమాజానికి పాకి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను. కూడా హాని చేస్తాయి. - 
శ్రీ రాను శర్మ ఆచార్య 


28. 


29 


30. 
చ]. 


33. 
34. 


తిది, 
రీ, 


37. 
ఎలి. 


40. 


టే, 


విజయానికి ఒకటే మంత్రం - కఠోర శ్రమ దూరదృష్టి. దృఢ సంకల్పం. కష్ట పడటం 
ఒక్కటే ప్రధానం కాదు. దేన్ని గురించి శ్రమ పడుతున్నాం అనేది కూడా ముఖ్యం - 
హెన్రి డేవిడ్‌ దోరో 

ఆత్మ విశ్వాసం ఉంటే మీరుదేన్నైనా సాధించగలరు. ఆత్మ విశ్వాసం అనే అఖండ శక్తిని 
ప్రదర్శించడానికి ప్రయత్నించక పోవడం వల్లనే చాలా మంది అపజయాన్ని చవ 
చూల్తున్నారు. - స్వామి వివేకానంద 

వాగ్దానాలు నిలుపుకోలేక పోతే సన్నిహిత స్నేహితులు కూడా దూరమై పోతారు 

ప్రతి వారూ ఇది చెడు అని చెప్పగలరు అందులోనుంచి బయటసడే మార్గం 
చెప్పగలిగిన నాడే మానవ జాతికి ఆప్పుడు - స్వామి వివేకానంద 


. అందం కంటిని ఆకట్టుకుంటుంది. సౌశీల్యం హృదయాన్ని దోచుకుంటుంది - 


రామకృష్ణ పరనుహంస 

గర్వం నునిషిని దహించి వేస్తుంది - ఆస్కార్‌ వైల్డ్‌ 

విశ్వాసం అదృష్టం కంటే గొప్పది. పట్టుదల గల మనిషి అదృష్టం కోసం ఎదురు 
చూడడు - జవహర్‌లాల్‌ నెహ్రూ 

జీవితం ఉన్నంత కాలం ఆశ కూడా ఉంటుంది - టిరెన్స్‌ 

ఇతరులకు నీ వాదనలు, నీ నిజాయితీ. నీ చేతలలో చిత్త శుద్ధి పై విశ్వాసం కలిగేది నీ 
మరణంతోనె - అల్బర్ట్‌ కామూ 

అభివృద్ధి పరిణామ క్రమంలో మెల్లగా వస్తుంది - గాంధీ 

వునం పొరపాటును చేశామని అంగీకరించడానికి ఎప్పుడూ సిగ్గు పడకూడదు. అలా 
ఒస్పుకోవడం అంటే నిన్నటి కన్నా ఈ రోజు మనం తెలివిగా ప్రపర్శించాయున్నమాట - 


అలెగ్జాండర్‌ పోప్‌ 


ఓర్చు అన్నిటికీ నమాలం. గుడ్డు పొదిగినప్పుడే గుడ్డు వస్తుంది. కానీ బద్దలు చేయడం 


వల్ల కాదు - ఆర్నాల్త్‌ గ్రాసోగో 


మంచిగా జీవించు. మంచిని పెంచు. భవిష్యత్తులో ఆ మంచితనమే నిన్ను 
కాపాడుతుంది - టాల్‌ స్టాంవ్‌ 


దేశాధ్యక్ష ఎదని చెపట్టడం కన్నా నిక్కచ్చిగా ఉండడమే మిన్న - హెల్రిక్షి 


= 68 - 


42. 
43. 


0]. 


ఏ2; 


50/, 


౨86 


59, 


జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండు. దాని సాధన కోసం శాయశక్తులా ప్రయత్నించు - కావైల్‌ 
విజయం సాధించడానికి కావలసీంది నమ్మకంతో కూడిన ఆశయం. నిరాశ పడటం 
నురణం లాంటింది - మహాత్మాగాంధీ 


ఉన్నత లక్ష్యాలు లెని వారు అల్వ్స పజయావకె ఆనందపడతారు - లాంగ్‌ ఫెలో 


. ఉదయించి సూర్యుని వలె మంచితనం ఎల్లపుడూ [పకాశిస్తూ అంటుంది - డాల్వి 


సంసారం వీతోన ఆరంభించు - విదేశబింగం 


. మంచితనం నిన్ను నిలువెల్లా పులకింపచేస్తుంది అవినీతి మానసిక క్రోభకు 


గురిచేస్తుంది. - టంస్లన్‌ 


. ఆత్మ విశ్వాసం లేనంత వరకు ఎ పనిని ప్రారంభించకు - స్టీవార్డ్‌ ఎనైట్‌ 
. వివేకం కెంపు కంటె విలువైనది - బైబిల్‌ 
. తన వైఫల్యాలకు పరిస్థితులను నిందిన్తాడు సగటు నూనవుడు అది సరికాడు. 


పరిస్తితులను తన అనుకూలంగా మలచు కోగలిగిన వాడే మనిషి - బెర్నార్డ్‌షా 
మూర్చుని హృదయం అతని నోట్లో ఉంటుంది. వివేకి నోరు అతని హృదయంలో 
ఉంటుంది - బెంజమెన్‌ ప్రాంక్షిన్‌ 

జీవిత మాధుర్యాన్ని చవిచూడాలంటె గతాన్ని మరచి పోయే శక్తి ఉండాలి. - సూక్తి 


. (౧౧69౪ factors of personality are (1) sincereity (2) knowledge and 


(3) revice - Swami Vivekananda. 

బంగారానికి పరీక్ష అగ్ని, స్త్రీకి పరీక్ష బంగారం, పురుషునికి పరీక్ష స్త్రీ - ఫ్రాంక్లిన్‌ 

నీ ఆలోచనలు గొప్పవైతే తప్పకుండా నీవు గొప్పవాడివవుతావు - రామకృష్ణ 
పరమహంస 

సౌశీల్యానికి మాత్రమే ఎప్పటికి నశించన్‌ ఆకర్షణ ఉంది - గురజాడ 

నువ్వు బ్రతకాలనుకున్నట్లుగా బ్రతకకలగటం కన్నా జీవితంలో గొప్ప విజయం లేదు - 
క్రిస్టోఫర్‌ మోర్లే 

గొప్ప, లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించి విఫల మనడం నేరం కాదు గొప్ప లక్ష్యం 
లేకపోవడమే నెరం - లోవెల్‌ 

జీవితాంతర శాశ్వతంగా నిలిచి పోయేది సత్ప్రవర్తన మాత్రమే - స్వామి వివేకానంద 


“609 - 


60 


61. 
62. 


67. 


రర, 


దూ, 


70. 


71. 
72. 


73, 


74, 


75. 


76. 


కపట స్వభావులు చివరకు కుళ్ళ పోతారు - హన్నా అరెండ్‌ 

మందకంటే నిజాయితీ పరురైన కొద్ది మంది చాలు - అలివర్‌ క్రామ్‌వెల్‌ 

నీ విజయ సాధనలో వెయ్యి సార్లు విఫలమయినా మరోసారి ప్రయత్నించు - స్వామి 
వివేకానంద 


. తర్కం చిచ్చు కత్తి లాంటిది. దాన్ని చేపట్టిన వారి చేతులను రక్త సిక్తం చెస్తుంది - ఠాగూర్‌ 

. ఏ అదృష్టం మనిషిని వివేకంతుడిగా రూపొందించలేదు - సెనెకా 

. స్వార్ద రహితంగా ఉండడమే అన్ని నీతులలో కెల్లా గొప్పనితి - స్వామి వివేకానంద 
జీవితంలో విజయం సాధించాలంటే మెట్లవైపు చూస్తూ ఉండక వాటీ వైపు పయనం 


సాగించాలి - మహాత్మాగాంధి 

నైతిక ప్రవర్తనలో నాణ్యత, వ్యక్తుల సంఖ్యకు విలోమంగా ఉంటుంది - ఆల్డసౌ హక్స్‌లీ 
స్టెర్యం కోల్పోకుండా కుదుట పడటం నేర్చుకో - మెవెస్ట్‌ 

ఎవరైనా చక్రవర్తిగా, న్యాయమూర్తిగా జీవించవచ్చు కానీ మనిషిగా అతడు మరణించి 
తీరాలి - డేనియల్‌ వెబ్‌స్టర్‌ 

తోటి వారితో మంచిగా జీవించు. ని మంచి తనాన్ని తోటి వారికి పంచు, మంచి తనం 
నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది - టాల్‌ స్టాంప్‌ 

విజేత ఎన్నడూ విడిచి పెట్టడు. విడిచి పెట్టేవాడు ఎన్నడూ విజేత కాలేడు - లాంగ్‌ఫెలో 
ఐషయ పరిజ్ఞానం పెంచుకుంటూ. పని పట్ల శ్రద్ధ చూపుతూ నిజాయితీగా 
వ్యవహరించడమే నా విజయానికి కారణం - రంజనా కుమార్‌ 

భోగభాగ్యాలు మంచి తనాన్ని తీసుకురావు, కానీ మంచి తనం మాత్రం అభిమానాన్ని, 
ఆశిర్యచనాలను తీసుకువస్తుంది - సోక్రటీస్‌ 


మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మరచిపోవడమే మనం చేసే అతి పెద్ద 


నేరము - పాల్‌ 

పై పై ఆడంబరాలు, ఆకర్షణలు ప్రభావం తాత్కాలికంగానే ఉంటుంది. శాశ్వతంగా 
హృదయాలలో చెరగని ముద్ర వేసేది సత్ప్రవర్తన మాత్రమే - నెహ్రూ 

ఎ పనిలోనైనా తాను విజయం సాధించలేనని ముందుగానే నిర్ణయానికి వస్తే వ్యక్తి విజేత 
కాలేడు - సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 


౨ 70 = 


మ = 
మ. 


గగ: 
78. 


79 


80. 
81. 
82. 


83. 


86. 


87, 


రి8. 
69, 


92, 


ఆత్మను అమ్ముకోవడం మొదలెడితే అది ఒక సారితో ఆగదు - నార్చర్ట్‌ వెయికర్‌ 

ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యి, నువ్వనుకున్న ప్రతి ఒక్కటి 
సాధించవచ్చు - హెన్రి 

ఉత్తముడు ఎప్పడూ సంతోషంగా ఉంటాడు వివేక వంతుడు ఎన్నడూ చిక్కుల్లో 
చిక్కుకోడు. సాహసవంతుడు ఎన్నడూ భయపడడు - కన్‌ ప్యూషయిస్‌ 

నిజాయితిగా ఉన్న మనషి సాధారణంగా న్యాయంగా ఆలోచిస్తాడు - రూసో 

మంచి వారిని పొగడకు, చెడ్డవారిన నిందించకు. నీ మంచిని నీవు సదా కాపాడుకో. 
అందరు నన్ను అవమానిస్తున్నప్పుడు వినయంగా ఉండటం మంచిది కాదు. కాని 
అందరు నిన్ను ప్రశంసిస్తున్నప్పుడు వినయంగా వుండటం చాలా గొప్ప విషయం - 
సెయింట్‌ బెర్నార్ట్‌ 

ఆశాభంగాలు, విపత్తులూ. దురదృష్టాలు ఇవన్నీ ఎదుర్కొనకుండా లభించిన విజయం 
- ఇది ప్రతిఫలంలేని క్రీడలాంటింది - స్వామి వివేకానంద, 


. తమ తప్పులను తాము సరిదిద్దుకోక పోవడమే పెద్ద తప్పు - కన్వ్యూషియస్‌ 


చెడు చెయడానికి ఒక్క క్షణం చాలు. మంచి చేయడానికి జీవితం చాలదు. దిన్ని 
గమనించి జీవిత సమరంలో ఆచితూచి అడుగు వేసిన వారే గుణవంతులవుతారు - గాంధీజీ. 
ఒక మంచి వ్యక్తి ఎదురైనపుడు నివు ఆయనను ఆదర్శంగా తీసుకో ఒక చెడ్డ వ్యక్తి 
ఎదురైనపుడు నీవు ని హృదయోన్ని పరిరక్షించుకో - గాంధీజీ 

గెలవాలన్న తపన నీలో సడలిన క్షణమే ఓటమి నిన్ను ఆశ్రయిస్తుంది. - లాస్కి 

వినయం ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. అహంభావం వెనక్కితోస్తుంది - మావో 
లక్ష్యాన్ని సాధించాలంటే దాని పట్ల స్థిరత్వం. కార్య దీక్ర కలిగి ఉండాలి - బెంజమిన్‌ 
డిజాయిల్‌ 


. తెలివి కలవాడు నిరంతరం ప్రశ్నిస్తూ. ప్రశ్నించుకుంటాడు, - చార్లన్‌ 
91, 


నిటారైన ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ప్రతి అడుగు నిదానంగా వేయాలి. - 
షక్‌ స్పియర్‌ 
జీవితంలో ఎది వ్యసనంగా పరిణమించకూడదు. అదే జీవితానికి ప్రధాన సూత్రం - టెరెన్స్‌ 


93. ఎ విషయంలోనైనా ఓడడంగాని, గెలవడం గాని ముందు మనసులో జరుగుతుంది. 
తర్వాత అది జీవితంలో కనసడుతుంది - పర్తియిన్‌ సామెత 

94. అద్భుష్టుం ఎ మనిషినీ మేధావిని వెయిటేదు - సెనెకా 

95. తమని ఆామే సొగడుకోవడం అవివేకుల లక్షణం - నిరెశలింగం 

9౧. మనిపి ప్రవర్తన. వెతలు అతని జీనితానీకి పీఠికల్లా )టిఎ - ధామన్‌ పులల్‌ 

97. నువ్వు గెలుస్తావు అంటే గెలుస్తావు. నిజయానికి నమ్మకం చాలా ముఖ్యం - విలియమ్‌ 
హోజ్‌లెట్‌ 

98. మెరుగు పెట్టకుండా రత్నానికి. కష్టాలు ఎదుర్కొనకుండా మనిషికి రాణింపు రాదు - కాటో 

99 వైఫల్య మనే అగాధాన్ని శోధిస్తే విజయోనికి దారి కనిపిస్తుంది - ధామస్‌ హార్టి 

100.మనం ఎప్పుడూ జీవించడానికి సిద్ధపడుతున్నాం. కానీ జీవించడం లేదు - ఎమర్సన్‌ 

101. నిజాయితీ పేరుతో కళాకారుడు తన్నుతాను మోసం చేసి కొంటాడు - చెస్టర్‌ సన్‌ 

102. వివేక వంతులతో సాహచర్యం నిన్ను కూడా వివేకవంతుణ్ణి చేస్తుంది. - మినాండర్‌ 

103. నిరాడంబరం కన్నా గొప్పది ఎదీ లేదు. గొప్పతనం ఎప్పుడూ నిరాడంబరంగానే 
ఉంటుంది - ఎమర్చన్‌ 

104. జీవితాన్ని బయటకి తీసుకువెళ్ళడానికి మృత్యువుకు అనేక దారులున్నాయి - జాన్‌ ప్లెచర్‌ 

105. నిశ్చలమైన, ప్రశాంతమైన మనస్సే మనిషికి గొప్పభాగం - సెయింట్‌ అగస్టీన్‌ 

106. ఇతరులకు బాధ కలిగించని వాడు ఉన్నతుడు - కార్డినల్‌ 

107. ఒకే వ్యక్తిని తూచే త్రాచు అతని ప్రవర్తనే కాని అతని వృత్తి కాదు - జూనియస్‌ 

08. ఉస్నత లక్ష్యాలు లేనివారు ఆల విజయాలకే ఆనంద పడతారు - లాంగ్‌ ఫెలో 

109 తెలివైన వాళ్లు ఎన్నడూ క్షమాపణలు చెప్పరు - ఎమర్చన్‌ 

110. తెలివైన వా రు వెళ్ళడానికి జంకెచోట్లకు తెలివి తక్కువ వారు పరుగులు పెడతారు - పోప్‌ 

1] 1. మనిష్‌ వ్యక్తిత్వానికి నిజాయితీ గీటురాయి - మహాత్మాగాంధి 


12 - జంతువులు, పక్షులు, నదులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ - 


జంతువులు. పక్షులు మానవునికి నిరంతరము ఎనలేని సేవ చేయుచుచున్నవి. 
ఇటీవల శత్రువులు వచ్చి తన యజమాణకి అపకారము తలపెట్టినా సమయములో ఒక రద్దు 
వారి మీద విజృంభించి తన యజమానిని రక్తించినట్లుగా పత్రికలో చదివినాము కొన్ని 
పక్తులు రైతులకు నష్టము కలిగించే క్రిమి కేటకాదులను తిని రైతులకు ఎంతగానో 
ఉపయోగపడుచున్నవి. అటువంటి వాటినే చంప మానవుడు పాపమును 
నూటకట్టుకొనుచున్నాడు. పంటలు పండుటకు మనకు నదులు ఎంతగానో 
ఉపయోగపడుచున్నవి అటువంటి నదులలోకి వ్యర్ధ పదార్థములను వేసి నదులను 
కాలుష్యము చేయుచున్నాడు. కాశి వద్ద గంగానదిలో స్నానము చేయుటకు కూడ వీలు 
కావడం లేదు. ప్రవహించే నిరు శుభముగా ఉన్న యెడల మానవులకు ఎంతగానో 
ఉపయోగపడును, 


ప్రాణ వాయువును, ఫలముల నిచ్చే చెట్లను నరికి మానవుడు చేటు 
తెచ్చుకొనుచున్నాడు. ఒక్కొక ఈ ఫల వృక్షము రుచికరమైన ఫలములను యిచ్చుటయీ 
గాక 200 మందికి సరి పోయే ప్రాణ వాయువును యిచ్చుచున్నది. భూమి విస్తీర్ణములో 
మూడవ వంతు అడవుల క్రింద ఉండిన యెడల సకాలములో వర్షములు కురిసి ఉష్ణోగ్రత 
పెరగకుండ సనుతుల్యమును కాపాడును. అనంతపురం జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్‌ ఆ 
గ్రామములో అనేక చెట్లను పెంచినందు వలన ఆ గ్రామములో వర్షము కురిసి రైతులు 
పుష్కలముగా పంటలు పండించినట్లు పత్రికలో చదివాము. పట్టణములలోని 
మానవులకు స్వచ్చమైన గాలి, శుభ్రమైన నీరు, కల్తీలేని పాలు దొరకుట లేదు. పల్లెవాసులు 
యీ విషయములో చాల అదృష్టవంతులు. 


ఇంట్లో శుభ్రతగా ఉన్నంత మాత్రాన చాలదు. బజారులలో మురుగు నిరు 
నిల్వయుండి చెత్తచెదారములు ఉన్నయెడల అక్కడ దోమలు చేరి మనకు అనారోగ్యమును 
కలిగించును. హైదరాబాద్‌లో ప్రతి రోజు బజారులను శుభ్రము చేసెదరు. నైజాము 
కాలములో అబిడ్స్‌. కోర్రి ప్రాంతములను ప్రతి రోజు బజారులను నీళ్ళతో కడిగారని 


- 73- 


చెప్పగా విన్నాను. పల్లెలలో ప్రతి రొజు మురుగు కాలనలను. బజారులను శుభ్రము చేసిన 
యెడల కాలుష్యమును అరికట్ట వచ్చును. పట్టణాలలో వాహనముల ద్వారా వచ్చే వాయు 
కాలుష్యమును, శబ్ద కాలుష్యమును అరికట్టని యెడల పట్టణవాసులు త్వరలో 
అనారోగ్యవంతులగుదురు. హైదరాబాదులో 1995 సంవత్సరములో 200 
ట న్నులున్న వాయు కాలుష్యం ఇప్పుడు 1200 టన్నులకు చేరినది. రాజకీయ పార్టీలకు 
ఎన్నికల మిద దృష్ట తగ్గించుకొని విటీ మీద శ్రద్ధ వహించిన ప్రజలు ఆరోగ్యవంతులుగా 
ఉందురు పర్యావరణ పరిరక్షణ ప్రతి వారి బాధ్యత. 


13. (ప్రజాస్వామ్యము, ఎన్నికలు, రాజకీయ పార్టీలు (ప్రజా 
సమస్యలు, (ప్రజా ప్రతినిధుల బాధ్యతలు, చట్టాలు, దుబారా ఖర్చు 


మనకు స్వాతంత్యుము 1947 సంవత్సరము ఆగష్టు 15వ తేదిన ప్రాప్తించినది. 
ఎందరో త్యాగ మూర్తుల త్యాగము వల్ల మనకు స్వాతంత్యుము సిద్దించినది. మన 
ధనమును ఆంగ్లేయులు కొల్లగొట్టుకు పోతున్నారని. మన ధనం మన దేశంలో ఉండి 
ప్రజలందరకు ఉపయోగపడాలని. మనలను మనమె పరిపాలించుకోవాలని కోరుకున్నాము 
మొదట్లో రాజకీయ పార్టిలు మంచి అభ్యర్ధులను నిలబెట్టడం. వారిని ఎన్నుకోవడం 
చేశాము. రాను రాను ఎన్నికలలో అభ్యర్థులను ఎవరిని బడితె వారిని నిలబెట్టడం, 
ఎన్నికలలో నిపరీతముగా ఖర్చు పెట్టడం . ఖర్చుపెట్టిన దానికి పదిరెట్లు సంపాదించడం 
పరిపాటైనది. ఈ చెడు సంప్రదాయాన్ని నివారించుటకు ఎ రాజకీయ పార్టీ ముందుకు 
రావడం లేదు. వారికి పదవి లభించడమే పరమాశయం. ఎన్నికైన ప్రజా ప్రతి నిధులు 
అవినీతి పరులైతే వారిని వెనకకు రప్పించే అధికారము ప్రజలకు లేదు. ప్రజా ప్రతి నిధులు 
ఎంత అవినీతి పరులైనను వారిని చూస్తూ 5 సంవత్సరములు వేచి ఉండుట తప్ప ప్రజలు 
చేయగలిగినది ఎమి లేదు. 1977 సంవత్సరములో కేంద్రములో జనతా పార్టి 
అధికారమునకు వచ్చినప్పడు లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ గారు ప్రజా 
ప్రతినిధులు అవినీతి పరులైనపుడు వారిని వెనుకకు పిలిచే అధికారము (Right of recall) 
ప్రజలకు కలుగ చేయాలని, ప్రజా ప్రతినిధులు విలాసవంతమైన జీవన విధానమును 
మార్చుకొని సామాన్య పౌరుల వలె చిన్న ఇండ్లలో నివసించి పరిపాలన సాగించాలని సూచన 
చేసినప్పటికి ఆయన సూచనను ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్‌ గారు బేఖాతరు చేసినాడు. 
రష్యాను పాలించిన లెనిన్‌ చిన్న గదిలో నివసించి పరిపాలన చేశాడని విన్నాము. మన 
దేశములో అనేక పార్టీల విధానము వల్ల. కుల _ రాజకీయాల, మత రాజకీయాల వల్ల 
మన దేశాభివృద్ది కుంటుపడుచున్నది. చైనాలో అనేక రాజకీయ పార్టీలు లేనందు వల్ల ఒకే 
పార్టీ అధికారంలో ఉన్నందువల్ల ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించారు. మన దేశ ప్రజలలో 
ఎంత మాత్రం క్రమ శిక్షణ లేదు. ఇతర దేశాలలో క్రమ శిక్షణ కోసం ప్రతి పౌరునికి 


అన్ని పార్టీలలోని ప్రముఖ నాయకులతో జాతీయ ప్రభుత్వము ఎర్పడి, ఎర్పడిన 
ప్రభుత్వం కనీసం 5 సంవత్సరములు పని చేయునట్లు. ప్రజా ప్రతినిధులు అవినీతి 
పరులైనపుడు వారిని వెనుకకు పిలిపించే అధికారము (Right of Re-cal) ప్రజలకు 
ఉండేటట్లు రాజ్యాంగాన్ని మార్పు చేసికోవాలి. మాటిమాటికి ఎన్నికల భారం ప్రజలపై 
పడుచున్నందున వారు ఆ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారు రక్షణశాఖకు, ఎన్నికలకు 
అయ్యే ఖర్చును, ఇతర దుబారా ఖర్చులను తగ్గించి ఆ డబ్బును అబివ ఎది కార్యక్రమాలకు 
ఖర్చు చేసినట్లైతే మన దేశం ఎంతగానో. ఎప్పుడో బాగుపడేది చైనాను ఆదర్శవంతంగా 
తీసికోవాలని మన నాయకులు పదేపదే చెప్పుచున్నారు. ఎప్పుడు, ఎ విధంగా ఆదర్శంగా 
తీసికుంటారో వేచి చూద్దాము. 


12ఎ రాష్ట్రుతిగా'ఎ దవీ బ్రమౌణం చేసే దాక్టర్‌ అబ్దుల్‌ కలాం. 


శాస్త్ర పరిశోధనలు చేసి భారత రత్న బిరుదును పొంది ప్రభుత్వ శాస్త్ర 
సలహాదరునిగా ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను గురించి ప్రతి 
భారతీయుడు తెలిసికోవాలి. ఆయన తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం జిల్లాలొ ఒక 
మహమ్మదీయ కుటుంబములో జైనులాద్దిన్‌, అషియమ్మ దంపతులకు 15.10.1931వ 
తేదీన జన్మించాడు. తండ్రి పడవలు తయారు చేసి కుటుంబాన్ని పోషిస్తూ కలాంకు విద్యా 
బుద్ధులు చెప్పించాడు. చిన్నతనంలో వార్తా పత్రికలను కూడ కలాం అమ్మాడు. 
విజయం సాధించడానకి 50 పాళ్ళు కృషి 50 పాళ్ళ దైవ కృపకావాలంటాడు కలాం, 
చదువుకొనుటకు తమ వద్ద డబ్బు లేనందున అక్క బంగారు నగలను బ్యాంకులో 
తాకట్టుపెట్టి ఆ డబ్బుతో కాలేజీలో చేరాడు. నల్గురు అన్నదమ్ములలో చిన్నవాడు అబ్దుల్‌ 
కలాం. 85 యేళ్ళ మరక్కయర్‌ పెద్ద సోదరుడు. విద్యాభ్యాసం అయిన పిమ్మట ఆసించిన 
ఉద్యోగము రానందున నిరాశ చెంది స్వామి శివానందగారి వద్దకు వెళ్ళి మనశ్శాంతిని 
పొందాడు. భగవంతుడు ఎది నీకు అనుగ్రహిస్తే దానితో సంతృప్తి చెందవలసినదని కలాంకు 
మనో దైర్యం చెప్పాడు. తరువాత డిల్లీలో నెలకు రూ, 250.00 ల జీతముపై ఉద్యోగములో 
చేరాడు. కలాం భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్తం చేశాడు. 


= గట్టీ ఎ 


వీణా బాగా వాయిస్తాడు సంగీతం. నాహిత్యం. బోదనపై ఆసక్తి, పిల్లలపై 
అనురక్తి అంచెలంచెలుగా ఎదిగి క్రిపణి, ఉపగ్రహ ప్రయోగాల్లో అణుపరీక్షల్లో కీలక 
పాత్ర వహించాడు. తండ్రి వద్ద నిజాయితీ, తల్లి వద్ద క్రమశిక్షణను నేర్చుకొన్నాడు కలాం. 


అబ్దుల్‌ కలాం మేధాశక్తికి. జాతీయ స్ఫూర్తికి, నిస్వార్ధ సేవకు, నిజాయితీకి, 
క్రమశిక్షణకు నిరాడంబరతకు ఆయనకు ఆయనే సాటి. కలాం మహమ్మదీయుడైనా 
రామేశ్వరంలోని శ్రీ రామనాధ స్వామి దేవాలయానికి వెల్తుండేవాడు. కలాం తండ్రి 
1972లో. తల్లి 1976లో మరణించారు. కలాం శాకాహారి. మరియు బ్రహ్మచారి కూడా. 
కలాం ఎన్నడు కోపానికి గురికాలేదని, సమాజానికి ఎంతో కొంత సేవ జేయాలని తపన 
పడతాడని కలాం అన్నయ్య మరక్కయార్‌ చెప్పారు. 


సకల ప్రజల యోగక్రేమాలనే కోరే అబ్దుల్‌ కలాంకు భగవంతుడు భారత జాతి 
యొక్క అత్యున్నత పదఐన యిచ్చి సత్కరించుట మన జాతి అదృష్టం. డాక్టర్‌ అబ్దుల్‌ 
కలాం భారత రాష్త్రుపతి అవుతున్నాడనే విషయాన్ని తెలిసి ప్రజలు అన్నిచోట్ల 
ఆనందోత్సాహాలతో తబ్బిబ్బులయ్యారు. 25.07.2002 తేదీన భారత రాష్ట్రపతిగా పదవి 
ప్రమాణం చేశారు. డాక్టర్‌ అబ్దుల్‌ కలాంకు భగవంతుడు ఆయురారోగ్యాలను 
ప్రసాదించాలని రాష్ట్రపతిగా తన బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించుటకు 
ఆపరమేశ్వరుడు సద్బుద్ధిని, ధైర్య సహసాలను ప్రసాదించాలని, ప్రపంచ దేశాలలో మన 
భారత దేశం అన్ని రంగాలలో ముందుండాలని కోరుకుంటూ ఆయనకు మన మందరం 
అభినందనలు తెలుపుకుందాం. 


సూకులు 
నాలి 
1) .. దేశములోని జన సామాన్యాన్ని నిరాదరణ చేయడమే మన జాతి చేసిన ఘోర పాపంగా 


నేను భావిస్తున్నాను. 'మన దేశపతనానికి కారణాల్లో ఈ ఉపేక్ష ఒకటి. ఈ దేశంలోని 
' జన సామాన్యానికి మంచి విద్య నేర్చి, కడుపునిండా 'తిండి పెట్టి, చక్కని సంరక్షణ 


నిర్భంధ సైనిక శిక్షణను యిస్తారు. మన జాతి నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ 
గారు జపాన్‌లో ఒక ఉపన్యాసంలో మా దేశ ప్రజలకు క్రమ శిక్షణ లేనందు వల్ల మాకు 
స్వాతంత్భ్యము వచ్చిన పిమ్మట 20 సంవత్సరముల సైనిక పరిపాలన ఉండాలని 1944 లోనె 
చెప్పాడు మన ప్రజలకు క్రమ శిక్షణ లేదనే విషయాన్ని ఆనాడే నేతాజీ గ్రహించాడు. 


మన ప్రజా ప్రతి నిధులు, మంత్రులు ఎటు వంటి సామాన్య జీవితమును గడపాలో 
మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్తి గారి జీవితం చక్కట్టి ఉదాహరణ. తాను 
రైల్వే మంత్రిగా ఉన్నపుడు ఎక్కడో రైల్వే ప్రమాదము జరుగగా తానె బాధ్యుడనని మంత్రి 
పదవికి రాజీనామా చేసి సిటీ బస్సులో యింటికి వచ్చి సామాన్య జీవితమును గడపిన 
ఆదర్శమూర్తి మన దేశములోని బీద ప్రజలు తనకు ప్రతి రోజు గుర్తుకు రావడానికి నులక 
నుంచముపై నిద్రించేవాడు. 1965లో మనకు పాకిస్తాన్‌తో యుద్ధము జరిగినప్పుడు 
సేనాధిపతులకు పూర్తి స్వేచ్చను యిచ్చి మన విజయానికి కారణభూతుడైన మహా ధీశాలి, 
ఆయనే కనుక మరి కొంత కాలము ప్రధానమంత్రిగా కొనసాగినట్లెతే మనకు కాశ్మీర్‌ సమస్య 
లేకుండా పాకిస్తాన్‌ ఆట కట్టించేవాడు. మనిషి చిన్నగా కన్పించినను వజ సంకల్పము 
కలిగి మరియు నైతిక విలువలు పుణికి పుచ్చుకొన్న మహా నాయకుడు 1966 
సంవత్సరములో రష్యాలోని తాష్మెంట్‌లో ఆయన మరణించుట బారతీయుల 
దురదృష్టము. ఆయన మరణమును గురించి చాల సందేహాలున్నవి. ఇప్పటి ప్రధానమంత్రి 
శ్రీ వాజ్‌పాయి గారు, లాల్‌బహదూర్‌ శాస్తి, గారి శవపరీక్ష జరుపవలసినదని పట్టుబట్టినను 
ప్రభుత్వము అందులకు అంగీకరించలేదు. అక్టోబర్‌ 2వ తేదీన మహాత్మాగాంధి గారు 
పుట్టిన తేదీనే శ్రీ లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారు జన్మించడం గొప్ప విశేషం. 


అహింసా విధానం వల్ల మనకు స్వాతంత్యుం రాదని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను 
1943లో స్థాపించి బ్రిటీష్‌ వారిని గడగడలాడించిన మరో మహానాయకుడు శ్రీ నేతాజీ 
సుభాష్‌ చంద్రబోసు. ఆయన విమాన ప్రమాదములో మరణించలేదని చాలా మంది 
చెప్పుచున్నారు 1964 వ సంవత్సంము మే 27వ తేదీన నెహ్రూ గారు మరణించినపుడు 
ఆయన భౌతిక కాయాన్ని చూమటకు ఒక సాధువుగా వచ్చి నెహూ గారిని దర్శనము 


క 


చేసికొన్నాడు. ఈ విషయము అప్పటి బ్లిక్ట్‌ వారపత్రికలో ప్రచురించినారు. ఢిలీకి సమీపాన 
ఒక ఆశ్రమమును స్థాపించుకొని చాలా కాలం నేతాజీ జీవించాడని మనము పత్రికలలో 
చదివాము. ప్రజలలోకి రాకుండ ఎందులకు ఆ విధమైన అజ్ఞాత జీవితమును గడిపాడో 
మన ఆలోచనకు అందని విషయం. 


స్వాంతంత్య్యుమునకు పూర్వము ప్రజలు సుఖముగా ఉన్నారా? లేక ఇప్పుడు 
సుఖముగా ఉన్నారా అంటే అప్పుడే ప్రజలు సుఖముగా ఉన్నారని చెప్పవచ్చు. అప్పులు 
లేకుండా ఆర్థికంగా పుష్టిగా ఉన్నారు. ఇప్పుడు ఇతర దేశాల నుండి అప్పులు తీసికొచ్చి 
కొంత అభివృద్ధి జరుగుచున్నను. అప్పులకు తగిన అభివృద్ధి లేదు. అప్పుచేసి 
పప్పుకూడు చందముగా ఉన్నది రాజ్యపాలన, అనవసర దుబారా ఖర్చు జరుగుచున్నది. 
పల్లెలలో సిమెంటు రోడ్లకు విపరీతంగా ఖర్చు చేయుచున్నారు మామూలు రోడ్లు వేసి ఆ 
డబ్బును అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు పెట్టవచ్చును. కొన్ని గ్రామాలు మంచి నిరు లేక 
బాధపడుచుండగా మరికొన్ని గ్రామాలు నీటిలో ఫ్లోరిన్‌ వల్ల బాధపడుచున్నవి. కొన్ని గ్రా 
మాలు వైద్యులు లేక, కొన్ని గ్రామాలు ఆసుపత్రులలో మందులు లేక బాధపడుచున్నవి. 
ధన ప్రభావం వల్ల, సారాయి ప్రభావం వల్ల యోగ్యత. గుణము, ప్రతిభలు కలిగిన 
ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం లేదు. ఎన్నికైన నారు కూడా తమ వీలును బట్టి 
పార్టీలను మార్చుతున్నారు. పార్టీని మార్చాలంటే తన పదవికి ముందు రాజీనామా 
చేయాలి. మన పాలకులు ఎటువంటి వారుగా ఉండవలసిన విషయాన్ని తాను రచించిన 
ఆముక్త మాల్యద అనే గ్రంధములో శ్రి కృష్ణదేవరాయలు గారు సూచించి యున్నారు. 


మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ పెట్టిన రైతు 
బజారులు, జల యజ్ఞములు. తప్ప తతిమా పథకాలకు ఖర్చుకు తగ్గ ఫలితం రావడం 
లేదు. విద్య కూడ సామాన్యునికి అందని ద్రాక్ష పండ్లు. రెసిడెన్షియల్‌ కాలేజీల వల్ల డబ్బు 
కలవారికే విద్య లభించుచున్నది. ప్రభుత్వ కళాశాలలోను. ప్రవేటు కళాశాలలోను సగిగా 
విద్యాబోధన జరిగే యెడల సామాన్యులకు కూడా విద్య అందుబాటులో ఉండును. 


లభింపజేసే వరకు రాజకీయాలవల్ల ప్రయోజనం ఎమి ఉండదు. నున విద్య కోసం 
ధనం యిచ్చేది ఈ పేద ప్రజలే. మన దేవాలయాలు కట్టేది వీరే. ప్రతి ఫలంగా విగికి 
దక్కిన దేమిటి? మాతృదేశాన్ని పునరుజ్జీవింప చేయాలంటే జన సామాన్యం కోసం 
మనం తప్పక పాటుపడి తిరాలి. - శ్రిస్వామి వివేకానంద 


౨) జాతిని నిర్మించుకోవడానికి ప్రజలే నడుంబిగించాలి - గాంధీజీ 

రే సత్కార్యాలు చేసి చూపెట్టు. చేస్తానంటూ ప్రచారం చేసుకుంటూ మురిసి పోకు - గాంధీజీ 

4) మనల్ని మనం పరిపాలించుకునే పద్ధతి నేర్పే ప్రభుత్వమే) అన్నింటిలోనూ 
ఉత్తమమైనది. - గోధే 

౨) ఇతరుల స్వేచ్చను నిరాకరించే వ్యక్తులు స్వేచ్చకు అనర్హులు - లింకన్‌ 

ర ప్రతి పక్ష సభ్యుడిగా చెప్పిన మాటల్ని అధికారంలో కొచ్చాక చెప్పకూడదు. 
ప్రపంచవ్యప్తంగా రాజకీయ నాయకులు పాటించే ఏకైక సిద్ధాంతమిదే. - జాన్‌ గ్లాస్‌ వర్త్‌ 

7) ఇతరులను ప్రేమించగలిగిన వాడు స్వేచ్చను ప్రేమిస్తాడు. తన్నుతాను (పేమించుకునే 
వాడు అధికారాన్ని ్రైమిస్తాడు. - హాజ్లిట్‌ 

ర) రాజకీయ వేత్త ఎప్పుడూ ప్రజల ముందు, పాత్రికేయుల ముందు సహనం కోల్పోకూడదు 
- క్రిస్టబెల్‌ సాంక్రుస్ట్‌ 

ఆ) చట్టాలను తయోరు చేయడం కన్నా అమలు పరచడం ముఖ్యం- థామస్‌ జెఫర్‌ సన్‌ 

10) రాజనితిజ్ఞుడు గొరల నుండి ఉన్నిని మాత్రమ తీసుకుంటాడు. రాజకీయ వేత్త 
ఉన్నితోపాటు చర్మం కూడా వలుస్తాడు - ఆస్టిన్‌ ఓమాల్‌ 

11) నిజాయితీగా ఉండడంలోనే మొత్తం ప్రభుత్వ నైపుణ్యం ఆధారపడి ఉంటుంది 
థామస్‌ జెఫర్‌ సన్‌ 


12) 1 


13 


కేద్ర 


ఎదలకు సరైన తిండి సమకూర్చినప్పుడే నిజమైన నాగరికతవున్నట్టు లెక్క - శామ్యూల్‌ 
జాన్సన్‌ 

కర్తవ్యాన్ని చేసుకుంటూ పోవడమన్నది ప్రజాభిప్రాయింతో ముడి పడకుండా 
స్వతంత్రంగా ఉండాలి - గాందీజీ 


ఎమి తెలియకుండానే అంతా తెలిసినట్టు res వాడు రాజకీయల్లో ౭ూగా 
రాణిస్తాడు. - జార్‌ ఐ బెర్నార్డ్‌ షా 


=ట్లి0 _ 


15) అధికారం ఎప్పుడూ వెనకడుగు వేయదు - మరింత అధికారం కోసం తప్ప- 
మాల్మమ్‌ యిన్స్‌ 


16) ఎ దేశమైన కఠినంగా ఉండడం కోసం క్రూరంగా వ్యవహరించ నవసరం లేదు - 
రూజ్‌వెల్ట్‌ 

1) చట్టంలేని చోట నియంత ఫోకోవ్రిం మొదలవుతుంది - విలియం పిట్‌ 

1) (పజల తరపున ధర్మకర్హత్వం నెరిసే 


వ్యక్తి, తనను తాను ప్రజల సొత్తుగా 
భాఎంచుకోవాలి - థామస్‌ జెఫద్‌ సన్‌ 


19) స్వేచ్చ ఉన్న దేశంలోనే చరిత్ర సరిగ్గా నమోదవుతుంది - వోల్టేర్‌ 


40) బాధ్యతలేని హక్కులుండవు, చట్టానికి లోబడక పోతే స్వేచ్చ ఉండదు _ - బైబిల్‌ 
21) రాజకీయాలు రక్తసిక్ష క్రీడ - అనురిన్‌ బెవన్‌ 
22) ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా. ఎప్పుడైనా రాజకీయ నాయకులందరూ ఒకే 


మూసలో ఉంటారు. ఒకే ధోరణిలో వ్యవహరిస్తారు. వాళ్ళు. నదులు లేని చోల కూడా 
వంతెనలు నిర్మిస్తామని ప్రజలకు హామీ యివ్వగలరు -  నికెటా కన్‌ 

23) ఉక్కు చట్టాలు తరచు తీవ్రమైన అన్యాయానికి దారి తీస్తాయి - జెవెన్స్‌ 

ఉక) బాధ్యతలను గురించి వాటిని సంపూర్ణంగా ఎర్యర్తించిన వారికే హక్కుల గురించి 
పోరాడే అధికారం ఉంటుంది. - గాంద్‌జీ 


25) మన సమస్యలు మనుష్యులు వృష్టించినవే. ఆవి మనుష్యుల చేత పరిష్కారం కాగలవు - 
౭ాన్‌ఎఫ్‌ కెన్నడీ 


26) మనిషి బాధలకు కారణం మవషికీ . మనిషికీ మధ్య ఉన్న అపమావత్వమే - అంలేడ్కర్‌ 
27) మతంలో విశ్వాసం వంటిదే. రాజకీయ జీవిత ౦లో దేశభక్తి - లార్డ్‌ ఎక్టన్‌ 
28) కెరిటం ధరించే తలకు అపొకర్యం తప్పుదు - సేక్‌స్పెయర్‌ 
29 ప్రభుత్వం ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిది - ౧౪ ఎసుర్సన్‌ 
హన 
3౩౦) హక్కుల కోసమే పోరాడటమే కాదు - ప్రబలు బాధ్యతలు. జెల్‌! కాశ బాలూ 
రాజేంద్ర ప్రసాద్‌ 
31) ఓటు తూటా కన్న శక్తివంతమైనది. “లింకన్‌ మ 
32) ఒక గుడ్డి వాడు మరో గుడ్తివాణ్డి అనుసరిస్తాడు. ఆదే ప్రజాస్తామ్యూపద్ధలి హెలమిలల్‌ 


= జైలే ఆ 


3త్రు రాజకీయాల్ని వ ఎత్తిగా ఎంచుకున్న తరువాత కూడా నిజాయితీగా ఉండడం అసాధ్యం 
- లూయిస్‌ మెక[నివో 

34) చట్టం పదవాళ్ళను కాల్చుకు తింటుంది. ధనికులు మాత్రం చట్టాన్ని పాలిస్తారు _ - 
గోల్డ్‌ స్మిత్‌ 

35) రాజకీయాలతో ప్రజలను సంతోష పెట్టాలనుకోవడం దురాశ - థామస్‌ కార్లయిల్‌ 

3) ముందుగా ఆలోచన లేకుండా చేసేపని బహుశా రాజకీయ నాయకులు కావచ్చు - 
రాబర్ట్‌ లూయి స్టీవెన్‌సన్‌ 

3/7 


ల 


ప్రజల్ని ప్రక్కదారి పట్టించే కళే రాజకీయం - సాలేవాచెర 

38) నీవు నీకోసం జీవిస్తే, నీలో నిలిచి పోతావు, నీవు జనం కోసం జీవిస్తే - నీవు జనంలో 
నిలిచిపోతావు - అంబేడ్కర్‌ 

ప్రజా స్వామ్యం నిరాశా వాదానికి దారితీస్తుంది. - ప్లేటో 


ప్రజా స్వామ్యం అంటే నా అంత సుఖంగా లీవు వున్నావని కాదు, నీ అంత సుఖంగా 
నేనున్నానని - దియెడర్‌ పార్కర్‌ 


39 
40 


41) పేదలకు సరైన తిండి సమకూర్చినప్పుడే నిజమైన నాగరికత ఉన్నట్లు లెక్క - 
శామ్యుల్‌ జాన్సన్‌ 

42) అధికార వాంఛ బలం నుండి కాదు, బలహీనత నుండి ఉద్బవిస్తుంది. - ఎరిక్‌ ప్రామ్‌ 

43 అధికారం మనషిని చెడగొడుతుంది. అడ్డులేని అధికారం మరింత చెడగొడుతుంది- యోక్టన్‌ 

44) మంచి దేశాన్ని నిర్మించాలంటె ముందు మనం మంచి పౌరుల్ని తయారు చేయాలి - 
మోక్షగుండం విశ్వేశ్వరయ్య 


లీ 


45) దేశం మీద ప్రేమ సత్ప్రవర్తనను పెంచుతుంది, సత్ప్రవర్తన దేశం మీద (పేమను 
కలిగిస్తుంది.- మంటె స్కూ 

46) విజ్ఞత, వివేకం తోడైనప్పుడే స్వాతంత్యానికి సార్థకత - బర్క్‌ 

47) (ప్రజాభిప్రాయం ముందు ప్రభువు కూడా తలవంచక తప్పదు - బర్క్‌ల 

48) ఆజ్ఞాపించే ముందు వినయంగా ఉండటం నేర్చుకోవాలి - సోలోన్‌ 


49) తన దేశాన్ని చూచి గర్వించే మనిషి అంటే నా కిష్టం. తన దేశానికి గర్వకారణంగా 
జీవించే మనిషంటే మరీ యిష్టం - లింకన్‌ 


~ §2- 


14.చిచ్చురేపుతున్న కులమత ద్వెషాలు. 
అస్పృస్యత, రిజర్వేషన్లు - 


స్వాతంత్యాానికి పూర్వము గ్రామాలలోని ప్రజలు ఎంతో అన్యోన్యంగా ఉంటూ 
ఒకరికొకరు సహకారంను అందించుకుంటూ. ఆప్యాయంగా పిలుచుకుంటూ జీవించారు. 
వయోజన ఓటింగు హక్కు వచ్చిన తరువాత ప్రజలలో అనైక్యత, ద్వేషము ఎర్బడి ఎ 
కులమునకు ఆకులము అధికారంలోకి వచ్చుటకు కులతత్వము, మతతత్వములను 
రెచ్చగొట్టుచున్నారు. రిజర్వేషనుల వల్ల కులతత్వము ప్రజలలో ఎక్కువగుచున్నదే కాని 
తగ్గు ముఖం పట్టుటలేదు. ప్రముఖ వైద్యుని వద్దకు గాని. ప్రముఖ న్యాయవాది దగ్గరకు 
గాని, ప్రముఖ ఇంజనీరు వద్దకు గాని, ప్రముఖ విద్యావేత్త వద్దకు గాని వెళ్ళి వారి సలహాను, 
సహాయమును తీసికొనుటకు కులముతో, మతముతో నిమిత్తము లేకుండ వెళ్ళెదము. 
కారణము వారి వద్ద ప్రతిభ, ప్రజ్ఞులు ఉండుటయే. రిజర్వేషనుల వల్ల ప్రతిభగల విద్యార్ధులు 
బలి అగుచు నిరాశా. నిస్ఫృహలకు లోనగుచున్నారు. దేశం పురోభివృద్ది చెందుటకు 
అన్ని రంగాలలోను ప్రతిభగల విద్యార్ధులు పునాది వంటివారు. విద్యాలయాలలోను, 
ఉద్యోగములలోను, ప్రొమోషన్లలోను రిజర్వేషనుల వల్ల ఒకరి యందు యింకొకరికి మైత్రీ 
భావము సన్నగిల్లుచున్నది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ షిర్డీ సాయిబాబా. శ్రీ 
రామకృష్ణ పరమహంస, శ్రీ గురునానక్‌. గౌతమ బుద్ధుడు, శ్రీ మహావీరుడు లాంటి 
ప్రముఖులకు కుల ప్రాధాన్యత, మత ప్రాధ్యాన్యత లేక అందరీ సామరస్య జీవనానికి కృషి 
చేశారు. రాజకీయ నాయకులు తమ స్వార్థము కోసం కుల. మతములను రెచ్చగొట్టుచు 
దేశంలో అశాంతిని రేపుచున్నారు. ఇప్పుడు కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు 
జరుగుచున్నందున కుల ప్రాతిపదిక వల్ల ఎక్కువ బీద వారికి న్యాయము జరుగగలదా లేక 
వీదతనము ప్రాతిపదిక వల్ల ఎక్కువ బీద వారికి ఉపయోగపడగలదా అనే వివరములు 
సేకరించి ఏది జనబాహుళ్యానికి ఉపయోగపడుతుందో ఆ ప్రకారముగా రాజ్యాంగాన్ని 


-83- 


సవరణ చేసిన ఎ కులములోని బీదవారికి అన్యాయము జరుగకుండా న్యాయము 
జరుగును. సమాజంలోని అన్ని కులాల వారి యొక్క అభివృద్ధికి వాటుపడుట ప్రభుత్వ 
కర్తవ్యం. 


సూక్తులు 
సకం 
1. కుల వ్యవస్థ మానవుని స్వతంత్ర భావ ప్రకటనను అసాధ్యం చేసింది - అంబేడ్కర్‌ 


2. అస్పృస్యత అస్పృశ్యులనూ. హిందువులనే కాక చివరకు దేశాన్నే నాశనం చేసింది - 
అంబేడ్కర్‌ 


15, సీలు, వారి సమస్యలు, సామాజికాభీవృద్ధికి వారి పా[త 


కుటుంబ వ్యవస్థలో స్త్రీలు. పురుషులు మూల స్తంభములు, పురుషుడు 
సంపాదన ద్యారా తన బాధ్యతను నిర్వర్తిస్తే. స్త్రి గృహమును చక్కబెట్టుచు, పిల్లల పోషణ 
చేయుచు తన బాధ్యతను నిర్వర్తిస్తున్నది. స్తీ తన భర్త, పిల్లల కోసం ఎంతటి బాధనైనను 
సహించి పురుషునికి అన్ని విధముల సహకరించుచున్నది. ఇద్దరివి సమాన బాధ్యతల. 
అందుకే వివాహ సమయమందు వ్యవసాయ కాడిని వధూవరుల మెడల మీద ఉంచెదరు. 
దాని అర్దము సంసారమనే బండిని యిద్దరు సామరస్యంగా సమాన బాధ్యతతో లాగవలెనని. 
ఎక్కడైతే స్తీ కంట తడిపెడితే ఆ సమాజము వ ఎద్ధిలోకి రాదని మన పూర్వులు ఎప్పుడో 
చెప్పారు. అటువంటీ స్త్రీలను కట్నకానుకలు తీసికొని రాలేదని భర్త, భర్తతాలికు వారు 
చిత్ర హింసలకు గురి చేసి వారికి మానసిక అశాంతిని కలుగ చేయుచున్నారు. 
అత్తామామలు తమ కుమార్తెను చూచిన విధముగా కోడలిని చూచిన యెడల ఎ 
కుటుంబములోను మన స్పర్ధలు లేక ప్రేమాభఖిమానములతో సామరస్యంగా జీవింతురు. 
ఇంట్లో ఎవరికైనను అనారోగ్యం చేస్తే వారికి సేవ చేసేది స్త్రీ. ఇంట్లో ఆర్థిక 
యిబ్బందులుంటే బయట పడకుండ ఉన్నదానితో వంట చేసి అందరికి సేవ చేసేది స్తీ. 
తను అనారోగ్యంగా ఉన్నను కుటుంబములోని వారికి సేవ చేసేది స్త్రీ. ఇటువంటి స్త్రీని 
అత్తింటి వారు అనేక ఇబ్బందులకు గురి చేసి పిల్లల ఎదుటే వారిని కించ పరచి నిచంగా 
ప్రవర్తిస్తారు. విద్యావంతులై ఉద్యోగము చేయుచున్న స్త్రీలకు సమస్యలు మెండు, ఇంట్లో 
పని చేసికుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లల బాగోగులు చూడవలసిన 
బాధ్యత కూడ ఆమెదే. అటువంటి స్త్రీని పని మనిషి కంటె హీనంగా చూస్తుంటే ఆమె బాధ 
భగవంతుడికే తెలియాలి. కొంత మంది భర్తలు తమ భార్యలను నానా హింసలు పెట్టుచు, 
కపట (కేమ నటించుచు చూచే వారికి ఎంతో గౌరవంగా కనిపించెదరు. సమాజం అభివ ఎది 
చెందుటకు స్త్రీ సహకారం ఎంతో అవసరం. ధనం లేకపోతే సంపాదించుకోవచ్చు. మనస్సు 
గాయపడితే మానుట కష్టం. భార్యా భర్తలు అన్యోన్యంగా జీవిస్తూ ఒకరి బాధలను 
మరొకరు పంచుకుంటూ పిల్లల అభివృద్ధికి పాటు పడితే ఆ గృహము స్వర్గసీమ కదా. 


2) 


వ్రు 


సూకులు 
అాణాతీ 
స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి మీరెవరు! ప్రతి స్త్రీ మీద అధికారం 
చెలాయించడానికి మీరేం నియంతలా? మీరు ఊరుకోండి స్త్రీలు తమ చిక్కులను 
తామే చక్కదిద్దుకుంటారు - స్వామి వివేకానంద 


అందమైన స్తీ ఒక కావ్యం లాంటిది - ఎమర్సన్‌ 


మహిళల సానుభూతి, సహకారం లభించని ఏ ఉద్యమమైన సఫలీకృతం కావడం 
అసంభవం - శరత్‌ 


16. యుద్ధం, అణుపరీక్షలు, రేడియోధార్మిక శక్తి జీవరాశి పై 
వాటి ప్రభావం. 


ప్రపంచములోని అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా. ఇండియా. రష్యా వంటి దేశాలు 
అణు పరీక్షలు జరిపి రేడియో ధార్మిక శక్తి ద్యారా ప్రపంచములో కలుషిత వాతావరణాన్ని 
కలుగజేస్తున్నాయి . అణుబాంబు పరీక్షలు భూమి మీద సముద్రంలో జరిపి సముద్రాలలోని 
నిటిని కాలుష్యపరుస్తున్నారు. సముద్రాలలోని జీవులు చనిపోవుటమే గాక భూమిపై నున్న 
జీవరాశికి తీవ అనారోగ్యమును కలుగజేస్తున్నారు. కంటిచూపు పోవుట, కాన్సరు వంటి 
ప్రాణాంతక రోగాలు రావడం, వాతావరణంలోను సమతుల్యం పాడుకావడం 
జరుగుచున్నది. ప్రపంచంలోని వాతావరణం కలుషితం కావడం పట్ల ఎ దేశం కూడా 
తీవ్రంగా స్పందించి అణుపరీక్షలను నివారించలేకపోవుచున్నది . ఆర్థికంగా బలంగా ఉన్న 
అమెరికా దేశమే తలుచుకుంటే యీ అణుపరీక్షలకు అడ్డుకాలు పెట్టగలదు. కాని 
అమెరికాకు ఉన్న స్వార్థ బుద్ధి మరి యే దేశమునకు లేదు. అణుబాంబులను, యుద్ధ 
విమానాలను తయారుచేయడం వాటిని ఇతర దేశాలకు అమ్మడం దాన ద్వారా లాభీంచడం 
{పతి దేశం యొక్క అంతర్గత వ్యవహారములలో తలదూర్చడం. ఆ దేశాల మధ్య యుద్దం 
వచ్చే పరిస్థితులు కలుగజేయడం అమెరికా చేయుచున్న పెద్ద తంతు. అమెరికాను చూచి 
చైనా కూడ యితర దేశాలకు అణుబాంబులను, యుద్ధ విమానాలను అమ్మడం 
నేర్చుకున్నది . ఇటీవల కాలంలో చైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుచున్నందున 
చైనా. ఇండియా. రష్యా దేశాలు ఒక త్రాటిపై నడిస్తే అమెరికా కుటిల రాజకీయాలను 
నివారించగలవు . అమెరికా నిజంగా భావిస్తే కాశ్మిర్‌ సమస్య మనకు ఏనాడో 
పరిష్కారమయ్యేది. ఈసారి మాత్రం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధము రాకుండా కొంత 
వరకు తన శాయశక్తులా కృషి చేస్తున్నందుకు మనం అభినందించాలి. కాని ఆమెరికా తన 
ప్రయత్నమును మనస్ఫూర్తిగా చేయడంలేదని నా అనుమానం. 


యుద్ధమే వస్తే అణు యుద్ధమే వచ్చునని భయం వల్ల కావచ్చు లేక రెండు 
దెశాలతో మంచిగా ఉండి రెండు దేశాలలో సైనిక స్థావరాలను నెలకొల్పాలనే 
దురుద్దెశముతో కావచ్చు ఈ సారి అమెరికా ప్రయత్నాన్ని కొనియాడాలి ఇప్పటికే 
యుద్ధానికి సన్నద్దమైనందున భారత్‌. పాకిస్థాన్‌ లకు భారి ఖర్చు అగుచున్నది , నిజంగా 
యుద్ధమే వస్తే, ఇరుదేశాలకు అపార ధన. ప్రాణ నష్టం జరుగును . అసలు కాశ్మీర్‌ సమస్య 
అలాగే యుండును ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు రాకుండ ప్రజలను భగవంతుడు 
ఎల్లప్పుడు కాపాడుగాక . అగ్రరాజ్యాలు ఇబుపరీక్రలకు. సైనికాభివృద్దికి పరిమితంగా. 
ఖర్చుపెట్టి ఎక్కువ ధనాన్ని .దేశాభివృద్దికి ఖర్చుచేసిన దేశాలు ఎంతగానో, ఎప్పుడో 
అభివ ఎది చెందియుండేవి. 


సూక్తులు 
1. మానవుడు యుద్ధాన్ని అంతం చేయాలి. లేకుంటే యుద్ధమే మానవుని అంతం 
చేస్తుంది- జె.యఫ్‌. కెన్నడీ. 
2. యుద్ధం వీరోచిత చర్య కాదు. అదోక మానసిక వ్యాధి - జాన్‌ మిల్టన్‌ 


3. శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించాల్సింది మానవ కళ్యాణానికే గాని. మారణ హోమానికి 
కాదు- సి.వి,రామన్‌. 


4. యుద్దములో త్వరగా విజయం సాధించాలంటే, సుధీర్ష కాలంపాటు సన్నద్దం కావాలి - 
లాటీన్‌ సామెత 


5, మృత్యువు చేసుకొనే విందునే యుద్దం అంటారు. - జార్ట్‌ హెర్చర్‌ 
6. సంపన్నులు యుద్దాలు ప్రారంభిస్తే చనిపోయేది పేద ప్రజలు 


17- భారతీయులు, వారి సంస్కృతి, పూర్వ వైభవం - 


ఉత్తరమున హిమాలయ పర్వతాలు. దక్షిణమున హిందూ మహాసముద్రం, 
పడమర అరేబియా సముద్రం. తూర్పున బంగాళాఖాతము. మధ్య గల భారతదేశంలో 
అనేక మేధావులు పుట్టి ప్రపంచానికి వెలుగునిచ్చి ఆదర్శప్రాయంగా జీవించి మన దేశానికి 
ఎనలేని సేవలు చేశారు. దేశము సువిశాలమైనందువలన. అనేక కులములవారు, 
మతములవారు జీవించుచున్నందున. అప్పుడప్పుడు అశాంతి సంఘటనలు జరిగినను 
బుద్దుడు. మహావీరుడు. ఆది శంకరాచార్యులు. గురునానక్‌, శ్రి వీర బ్రహ్మేంద్రస్వామి, 
శ్రీ రాఘవేంద్ర స్వామి. స్వామి అయ్యప్ప, శ్రీ రామకృష్ణ పరమహంస, దయానంద 
సరస్వతి . పిర్దీసాయి బాబా. తులసీదాస్‌. సూరదాస్‌. కబీర్‌దాస్‌, తుకారామ్‌. శ్రి స్వామి 
వివేకానంద మున్నగు వారు దేశానికి ఎంతో సేవ చేశారు. తక్రశిల, అమరావతి, నలంద 
పట్టణాలలో ఏనాడో విశ్వవిద్యాలయములను స్థాపించి. దేశ విదేశాలలోని విద్యార్థులకు 
జ్ఞాన భిక్ష పట్టారు. అభినవ ఐనస్టీన్‌గ పిలువబడే ఆచార్య నాగార్జునుడు ఆ 
విశ్వవిద్యాలయములలో పనిచేశాడు . వశిష్టుడు, విశ్వామిత్రుడు లాంటి మహాబుషులు, 
కాళిదాసు. భర్తృహరి. వ్యాసుడు. శ్రీనాధుడు. నన్నయ. తిక్కన, ఎర్రాప్రగడ. సుబ్రమణ్య 
భారతి వంటి మహాకవులు. తాన్‌సేన్‌వంటి గాయకులు. గొప్ప దేవాలయములను నిర్మించి 
వాటిలో కళాఖండములు సృష్టించిన కళాకారులు సాంకేతిక నిపుణులు ఎందరో 
మహాను భావులు భరత గడ్డను పునీతం చేశారు. అన్ని రంగాలలోను మన భారతీయులు 
ఇతర దేశస్థుల కంటె వెనుకబడక ముందంజ వేశారు. మన ప్రాచీన గ్రంధములను యితర 
దేశస్థులు వారి దేశములకు తీసికొని వెళ్లివారి భాషలలోకి ఆనువదించుకొని 
గొప్పవారయ్యారు . రాను రాను సంస్కృతం ఆ ౦టే ఆదరణ లేక ఆంగ్ల భాష యందు 
వ్యామోహం పెరిగి మన సంస్కృతీ సంప్రదాయాలను మన నైపుణ్యాన్ని మరటపోయోరు. 
మన విజ్ఞాన మంతయు నంస్క త భాషలో గల వేదాలలో ఉన్నందున వేదాలను చదివి, 
అర్థము చేసికునేవారు కరువైనందున మనము ఇతర దేశాలకంటె వెనుకబడి పోయాము . 
మహమ్మదీయులు 700 సంవత్సరాలు మన దేశమును పరిపాలించి మన దేవాలయాలను, 


-89- 


భారతీయ సంస్కృతిని, మన వాజ్ముయమును చావు దెబ్బ తీశారు. మన దేవతా మూర్తులను 
వారి మసీదులలో ఉపయోగించారు. 


తక్రశిలలోని గొప్ప గ్రంధాలయమును అగ్నికి ఆహుతి చేశారు. నలంద విశ్వ 
విద్యాలయములో విద్య నేర్చె గురువులు 5000 మంది ఉన్నారంటే దాని విశిష్టతను మనం 
గుర్తించవచ్చు. 200 సంవత్సరాలు పాలించిన ఆంగ్లెయులు విద్యాసంస్థలు. ఆసుపత్రులు, 
న్యాయస్థానాలు. రైల్వేలు. రోడ్లు నిర్మించి కొంత సేవచేసినప్పటికి మన వేష భాషలు. 
సంస్కృతి బాగా దెబ్బతిన్నది మన వాజ్మయము వెనుకబడి పోయి ఇ ంగ్లీషు భాషకు 
ప్రాముఖ్యత పెరిగినది. ఇంగ్లీషు భాషకు ఎంత వ్రాముఖ్యత సెరిగినదొ. సంస్కృత భాషకు 
అంత నిరాదరణ ఎదురైనది . ఉద్యోగముల నిమిత్తం చాల మంది హిందువులు 
క్రైస్తవ మతములోనికి మారిపోయి తమ పేర్లను గూడ మార్చుకున్నారు. ఎ మతముల 
వారైనను ఇతర మతముల వారిని తమ మతములోకి బలవంతంగా మార్చాలనుకోవడం 
చాలా తప్పు. మతము మారాలని అనుకునేవారు స్వేచ్చగా వారంతట వారే మారుతారు. 
వత్తిడి చేసి మతమును మార్చుట ఎ మతం వారు అంగీకరించరు . 


పూర్వకాలంలో చీరను నేసి అగ్గి పెట్టెలో ఇమడ్చ గలిగిన చేనేత నిపుణులు 
ఉన్నారు. ఇంగ్లాండు దేశములో తయోరైన వస్తుములకు మంచి ధరకోసం, మార్కెట్‌ 
కోసం మన దేశములోని నేత పనివారి క్రేళ్లను కూడ నరికించి నారని మనము విన్నాము. 
మన బీదతనాన్ని ఆసరాగ తీసికొని మనకు ఎంతో అపకారము, ద్రోహము చేసినారు . 


ఎంతో మేధాసంపన్నులు పుట్టిన మన దేశంలోని విద్యార్థులు బ్రతుకుతెరువు 
కోసం ఇతర దేశాలకు వెళ్లడం సిగ్గుచేటు . మనకు సారవంతమైన భూమి సహజనిటి 
వనరులు కల సువిశాలమైన దేశములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను 
ప్రోత్సాహపరచిన మనం యితర దేశాలకు వెళ్లవలసిన పనిలేదు మన విద్యార్థులు 
ప్రతిభలో ఎ యితర దేశాల ఐద్యార్థులకంటె వెనుకబడిలేరు . సరియైన విద్యా ఎధానమును 
ప్రవేశపెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన విద్యార్థులను మనసారా ప్రోత్సాహపరచిన శాస్త్ర 
సాంకేతిక రంగాలలోనే కాక మన విద్యార్ధులు అన్ని రంగాలలోను ముందుకు 


_ 00 - 


దూసుకుపోయెదరు, మన భారతదేశం లోగడ వైభవమును సంపాదించుకొని యితర దేశ 
విద్యార్థులను కూడ ఆకర్షించ గలిగే శక్తిని సంపాదించును రాజకీయ జోక్యం ఎంత 
తగ్గించుకుంటే దేశం అంత బాగుపడును. 


సూక్తులు 
. భాస్కరుడు. నాగార్జునుడు, కొట్‌ల్యుడు. చరకుడు మొ, ఉద్దండులంతా తక్షశిల 
మశ్వ్యబదాాలయ విద్యార్థులే కశ 10260 ప్రాంతంలో గజనీ మహమ్మదు 
దేవాలయాలను కొల్లగొడుతూ తక్షశిల విద్యాలయానికి నిప్పుపెట్టగా అందులోని 
తాళపత్ర గ్రంధములు పూర్తిగా కాలిపోవడానికి నాలుగు రోజులు పట్టిందట. తక్షశిలను 
తిరిగి కట్టించాలని టాగూర్‌ ఎప్పడూ గాంధిజీతో అంటూ ఉండే వారట. 


2. మన జీవితాలను జౌన్నత్యం కలవిగా చేసుకోవచ్చును. మహా వ్యక్తుల జీవితాలు మనకు 


జ్ఞాపకం చేస్తుంటాయి - లాంగ్‌ ఫెలో 


3. ఆర్యభట్టు, భాస్కరుడు. మనదేశంలో జన్మించిన గొప్ప గణిత విద్వాంసులు. 
ఆర్యభట్టు క్రీ. శ. నాలుగో శతాబ్దములో పుట్టి 23వ ఏటనే పుస్తకమును రచించినాడు. 
భాస్కరుడు 12వ శతాబ్దములో జన్మాంచి 30వ ఎట పుస్తకమును రచించినాడు. 


18- మానవుడు,భగవంతుడు, మతం, భక్తి పూజ, ప్రార్థన 
ఆత్మనిగ్రహం, ఏకా(గ్రత, ధ్యానం, మానసిక శాంతి, సుఖం, 


సంతోషం 


భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనిపించడేమిటి? మంచి వాళ్లు. గుణవంతులు 
బాధలు పడడమేమిటి ? అనే సందేహం చాల మందికి కలుగుతూ ఉంటుంది . పూర్వ 
జన్మలోని కర్మానుసారం ఈ జన్మలో వాటి పాప పుణ్యములను కష్టాల, సుఖాల రూపంలో 
ప్రజలు అనుభవిస్తారు. పూర్వజన్మ అనేది ఉందా లేదా అనేది మరో సంశయం. 
తల్లిదండ్రులకు 5గురు సంతానం ఉంటే అయిదుగురికి ఒకే రకమైన తెలివితేటలు. 
రూపురేఖలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఒకే రకంగా ఉండవు . కారణం పూర్వ జన్మ కర్మ 
ఫలితాలు . మానవునికి అన్ని సవ్యంగా జరుగుతూ ఎటువంటి బాధలు ఇబ్బందులు 
లేనంత కాలం దేవుని తలచుటకు కూడ సమయం-దొరకదు . పై పెచ్చు దేవుని సహాయం 
లేక పోయినను తను జీవిస్తాననే అహంభావము కలిగి ఉండును. ఆరోగ్యరీత్యా, ఆర్థిక 
రీత్యా కుటుంబములోగాని సమాజంలోగాని ఎమైన క్లిష్ట సమస్యలు ఎదురైనపుడు 
దేవాలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించి వారిని పూజిస్తూ మనోశాంతిని పొందుతారు. 


పూజ అవసరమా? పూజ చేయకుండా మానవుడు జీవించలేడా? దేవునికి 
నైవేద్యము నివేదించాలా? అనే ఆలోచన కూడా కలుగుతుంది . మనకు భగవంతుడు 
స్వచ్చమైన గాలి. శుభ్రమైన నీరు. మంచి ఆహారమును ఇచ్చుటయే గాక మంచి 
ఆరోగ్యమును. మంచి బుద్ధిని ప్రసాదించాడు . మన పంటలు పండుటకు కావలసిన బుతు 
పవనముల ద్వారా సకాలములో వర్ణముల నిచ్చి జలాశయములలో నీటిని ఇచ్చి, 
జీవనాధారమైన పంటల నిచ్చి మనకు అడుగడుగునా సహాయం చేస్తూ మనలను 
కాపాడుచున్నాడు . మనిషి ఎంత మేధా సంపత్తి కలవాడైనను తుపఫానులను, 
భూకంపములను రాకుండ ఆపలేడు . వర్షపు నీటిలో అనేక వేల టన్నుల అమ్మోనియమ్‌ 
సల్ఫేటును కలుగజేసి పంటలు పండుటకు భగవంతుడు మనలను అనుగ్రహిస్తున్నాడు . 


-92- 


అ ౦దులకు కృతజ్ఞతా పూర్వకంగా దేవునికి నమస్కారం చేస్తే ఆయన ప్రీతి చెంది మనకు 
మంచి బుద్ధిని కలుగజేసి మనకు సన్మార్గమును సదా చూపుచుండును. ఆయన కరుణ 
మనపై ఉంటే సరియైన సమయములో మనకు సరియైన నిర్ణయమును కలుగజేయును. 
ఆయన కరుణ మన మీద లేకపోతే ఎ పని చేయకూడదో ఆ పని చేస్తాము. వర్ణాలు పడుట 
రెండు నెలలు ఆలస్యమైతే దేశములో భీభత్సం కలిగి కరువు పరిస్థితులు ఏర్పడును 
భగవంతుని ఏ కోర్కెలు కోరకుండా చేసే పూజే అసలైన పూజ. మనము ప్రతిరోజూ ఒకే 
సమయానికి ధ్యానము చేస్తే మనకు రక్తపోటు వగైరా అనేక రోగాములు మన దరిచేరవు. 
భగవంతునికి నివేదించి భుజించిన ఆహారము మనకు మంచి ఆరోగ్యమును మంచి 
ఆలోచనను కలుగజేయును. ఆత్మనిగ్రహము కలవారు జీవితములో దేనినైనను 
సాధించగలరు. భౌతికపరమైన పూజకంటె ఎకాగ్రత. ధ్యానము వల్ల దేవుని 
సందర్శించగలరు. అట్లు దేవుని సందర్శించిన వారిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర 
స్వామి. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి. శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ షిర్దీ 
సాయిబాబా. స్వామి వివేకానంద, రమణ మహర్షి స్వామి శివానంద మున్నగు ప్రముఖులు 
మనకు ఆదర్శంగా ఉన్నారు. 

ఎకాగ్రత. ధ్యానం వల్ల మానవుడు మాధవుడు కాగలడు. మానవులు ఎవరికి 
నచ్చిన దేవాతా మూర్తులను వారు ధ్యానించవచ్చును . దేవుని గురించి నా దేవుడు గొప్ప నీ 
దేవుడు తక్కువని నాదేవునికి మహిమలుకలవనియు నీ దేవునికి మహిమలు లేవని వితండ 
వాదనలు చేయుట శుద్ధ అమాయకత్వము . “నీవు ఏ దేవుని ధ్యానము చేసెదవో ఆ దేవుడే 
నీకు ప్రత్యక్షమగును. ధ్యానము చేయగా చేయగా నీవు ఆత్మజ్యోతిని చూడగలవు. 
ఆత్మజ్యోతిని దర్శించిన తరువాత నీ ఆనందానుభూతికి హద్దులుండవు. ఆత్మజ్యోతిని 
దర్శించిన వారికి భూత. భవిష్యత్‌ వివరములు తెలియుటయే గాక వర్తమాన విషయాలను 
గురించి ఎటువంటి చీకు. చింత ఉండదు. భగవంతుడు నాకు అండగా ఉండగా 
నాకేమి లోటు? అని పూర్తి విశ్వాసంతో ఉండాలి. 


“93. 


భగవంతుని నిశ్చల మనస్సుతో పూజించి ధ్యానించే వారికి కుల. 
మతాభిమానములుండవు. వారి దృష్టిలో అందరూ సమానులే . వీరికి కొన్ని దివ్యశక్తులు 
వస్తాయి. కొంతమంది కపట సన్యాసులు అన్ని విషయాలు వారికి తెలుసునని ప్రజలను 
మోసపుచ్చి అక్రమార్ధన చేసే దొంగ సన్యాసులున్నట్లు మనము వార్తా పత్రికలలో 
చదువుచున్నాము ఎవరు నిజమైన స్వామో. ఎవరు కపట స్వామో మనము జాగ్రత్తగా 
ఉండవలయును క్రీ.శ 1608 సంవత్సరములో జన్మించి 1693 లో జీవ సమాధి పొందిన 
శ్రీ పోతులూరి విరబ్రహ్మేంద్రస్వామి వారికి దూదేకుల కులములో పుట్టిన సిద్ధయ్యి, మాదిగ 
కులములో పుట్టిన కక్కయ్య ముఖ్య శిష్యులు . క్రీ శ 1623లో జన్మించి 1671లో 
జీవసమాధి పొందిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వాముల వారు తన _ఆస్థులను 
ఆ(క్రమంచవద్దని సమాధి నుండి హెచ్చరించిన ఆరాధ్యదైవం కీ.శ, 1836లో జన్మించి 
1886లో సిద్ధి పొందిన శ్రీ రామకృష్ణ పరమహంసను నివు దేవుని చూశావా? నాకు 
చూపించగలవా అని స్వామి వివేకానంద అడుగగా నేను దేవుని దర్శించాను. నికు 
దర్శింపజేస్తానని నిస్సందేహముగా చెప్పిన నేటి బుషి . శ్రీ రామకృష్ణ మఠంలో అన్ని 
మతముల దేవాతా మూర్తులను ఆరాధిస్తారు. తేది 28.09.] 835లో జన్మించి 18.10.1918 
సంవత్సరములో సమాధి చెందిన షిర్టీ సాయి' బాబాను అన్ని మతముల వారు ముఖ్యంగా 
హిందువులు. మహన్ముడీయులు పూజిస్తారు. అంధ్రప్రదేశ్‌ లో ఆయనకు అనేకచోట్ల 
మందిరాలు కట్టస్తున్నారు. 


తేది 02.06.2002 తేదీ ఆదివారం వార్త పుస్తకంలో ప్రచురించిన కష్టాలు కడతేర్చి 
- ఇష్టాలు నెరవేర్చే శ్రి మహాయోగి లక్ష్మమ్మ అవ్వ మరొక ఉదాహరణ , శ్రీ మహాయోగి 
లక్ష్మమ్మ అవ్వ కర్నూలు జిల్లా ఆదోని మండలానికి ఎడు కిలోమీటర్ల దూరాన ఉండే 
మూసానుపల్లె లో-మాల కుటుంబానికి చెందిన మంగమ్మ. బండెప్ప అనే దంపతులకు 
రెండో కూతురుగా పుట్టింది దిగంబరిగా శరీరంపై స్పృహ లేక ఎక్కడపడితే అక్కడ 
తిరుగుతూ ఎది పడితే అది తింటూ ఉండేది. లక్ష్మమ్మకు పెల్లి చేస్తే పిచ్చి విరుగుడు 
అవుతుందని బళ్లారి జిల్లాకు చెందిన శిరుగుప్ప సమీపంలోని ఇమ్రాపురంలోని 
తిక్కమారెప్పకు ఇచ్చి తల్లిదండ్రులువివాహం చేశారు. పెల్లి జరిగిన రాత్రే లక్ష్మమ్మ తన 


= 04 _ 


శరీరంపై వున్న పెళ్లి దుస్తులను చింపివేసి. మూసానుపల్లె కు తిరిగి వచ్చింది. ఆమె ఎదంటే 
అది జరిగేది ఆదోనిలో ఆమె తేది 16.05.1933న తనువు చా లించారు. ఆమెకు ఆదోనిలో 
సమాధి ఎర్మాణం చేసి అక్కడే దేవాలయమును నిర్మించారు దుర్మార్గులకు ఆమె అ౦టే 
హడల్‌ . ఆలయ నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. 350 కి.గ్రాల 
మెలిమి వెండితో రధాన్ని ఎర్పాటు చేసి ఆమె జీవించియుండగానే ఆ రధంపై ఆమెను 
ఊరేగించారు. సమీప ప్రాంతములలో ఆమె పేరుతో దేవాలయాలను నిర్మించి అందులో 
బాహ్మణులను. అర్పకులుగా నియమించారు. ఆమె పేరుతో బ్యాంకు. కళాశాల మున్నగు 
సంస్థలను స్థాపించారు ప్రతి సంవత్సరం జూన్‌ 2వ తేదీన మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు 
ఆరాధనోత్సవాలు. రదోత్సవం నిర నిర్వహిస్తున్నారు 

చదువు సంధ్యలు ఎమి లేనప్పటికి లక్ష్మమ్మ అవ్వ మహాయోగి అయిందంటే 
పూర్వజన్మ సంస్కారం. దేవుళ్ల దగ్గరకు మనం వెళ్లేటపుడు కులాలతో నిమిత్తం లేకుండా 
వెళ్లాము. దేవుళ్లకు కావలసింది దేవాలయాలు కాదు. వారిని మంచి మనస్సుతో 
తలచుకుంటూ పూజించే భక్తులు వారు చెప్పిన విషయాలను మనం ఆచరించడమే. 
అయోధ్యలో రామ జన్మ స్థలములో రామాలయం ఉన్నదా? మసీదు ఉన్నదా? ఇప్పుడు 
దేన్ని నిర్మాణం చేయాలి? అనే విషయాన్ని గురించి ఎంత గందరగోళం జరుగుతున్నది 
మనంచూస్తూనే యున్నాము. దేశంలో అన్ని కులాల వారు సమైక్యంగా ఉండాలి . అన్ని 
కులాల వారికి ప్రభుత్వము సమాన అవకాశం యివ్వాలి . ఈ సందర్భంలో ప్రహ్లాదుడు 
తండ్రీ హిరణ్యకశిపునితో చెప్పిన పద్యమును తలుచుకుందాం. 


ఇందుగల డందులేడని 
సందేహము వలదు చక్రి సర్వోపగతుం 
డెందెందు వెదకి చూచిన 
నంద ౦దే కలడు దానవాగ్రణి వింటే 


ఈ పద్యము వల్ల భగవంతుడు అన్ని ప్రదేశాలలో ఉంటాడని మనం 
తెలుసుకోవచ్చు. రామజన్మ భూమిలో రామ మందిరం నిర్మించాలని రామునికిగాని, 
మసీదు నిర్మించాలని అల్లాకు గాని లేదు: అలా ఉంటే ఏమైనా ఆధారం కలదా? 
పట్టుదలలు. పంతాలు మానుకొని అయోధ్య రామ మందిర ఎవాదాన్ని నామరస్యంగా 
పరిష్కరించుకొనుట చాలా శ్రేష్టం మనం శాంతి యుతంగా జీవించి ఆదర్శవంతంగా 
ఉండాలి. అదే భారత దేశము ప్రపంచానికి ఇచ్చే సందేశం. 


సూక్తులు 

1 సర్వ మానవ సౌభ్రాతృత్వానికి. సాంఘిక న్యాయానికి, సమతకు, దేశ సమైక్యతకు 
బౌద్ధమే శరణ్యం - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

2. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కారణంతోనే ఇతరులకు మాత్రం హాని 
చేయకు - బుద్ధుడు 

3. విడు నా వాడు లేక పరాయి వాడు అనే భావం అల్ప బుద్ధులకే ఉంటుంది. 
ఉదారచిత్తులకు లోకమంతా తమ కుటుంబంగానే ఉంటుంది.- సూక్తి సుధ 

4. తన వారిని అల్పులైన వారిని సైతం దూరం చేసి కొనరాదు. అందరూ ఐకమత్యంగా 
ఉంటేనే శ్రేయస్సు కలుగుతుంది. పై పొట్టు పోతే వడ్లగింజలు మొలకెత్తవు - సూక్తి సుధ 

5. ఈ ప్రపంచంలో నన్ను ధ్యానిస్తూ నా పావన నామ మంత్రాన్ని జపిస్తూ, నన్నే శరణు 
కోరేవారు. అడక్కుండానే నా దర్శనాన్ని తప్పక పొందగలరు. నారికి వేరే ఆశ్రయం 
లేదని నాకు తెలుసు కదా - శ్రీరామ చంద్రుడు 

6. ఆత్మలో మనసు పెట్టి మరేమి చింతించకు - శ్రీకృష్ణ పరమాత్మ 

7. ఒక విషయమై మనసు నిలుపలేని మనం, అన్యాధారం ఎమి లేకుండా ఒక్క ఎషయమై 
బుద్ధిని నిలుపలేని మనం స్వతంత్రులం ఎలా అవుతాం? ఐనా మనం స్వాతంత్రులమనే 
చాటుకుంటూ ఉంటాం. ఆలోచించి చూడండి. నిగ్రహం లేని మనస్సు మనలను 
క్రిందికి లాగి చీల్చి చెండాడు తుంది నిగ్రహించబడిన మన మనస్సు మనలను 


సంరక్షిస్తుంది. మనలను స్వతంత్రులను చేయగలిగేది మన నిగ్రహమే. - స్వామి 
వివేకానంద 


రి. 


నిటీలో చేప దప్పిక గొన్నదంటె నాకు నవ్వు వస్తుంది. నీలోనే ఉన్న పరమ సత్యాన్ని 
తెలుసుకోలేక పుట్టలను. గుట్టలను, అడవులను, అంతరాలను పట్టి తిరిగితే ఎం 
ప్రయోజనం? నిజం తెలుసుకో నువ్వు కాశీకి వెళ్ళినా గయకు వెళ్ళినా ఎమి లాభం! 
నీలోనే భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోలేక పోతే ప్రపంచమంతా గీకు 
ఆర్థరహితమే - భక్త కబీరు 


౪. సజీవమైన దైవం నీలోనే ఉన్నాడు. దాన్ని తెలుసుకోలేక దైవం కోసం గుడులు, ప్రార్థనా 


10, 


మందిరాలు కట్టస్తూ వెర్రి మొర్రి అభూత కల్పనలను అన్నింటిని ఎశ్వసిస్తున్నారు. 
మానవ శరీరంలోగల మానవాత్మయే మనం అర్చించవలసిన ఏకైక దైవం. సమస్త 
జంతు దేహాలు దేవాలయాలు అనడం నిజమే. ఆలయాల్లో తాజ్‌ మహల్‌ మాదిరిగా 
మానన దెహం అత్యుత్తమ దేవాలయమై అలరారుతోంది. మానవ శరీర రూపంలో 
ఉన్న దేవాలయంలో నేను పూజ చేయలేకుండా. ఇంకే యితర దేవాలయాలు 
ప్రయోజనం కరం. 

మత సిద్ధాంతాలను గురించి పట్టుదలగా వాదించే వారందరూ వాటీని ఆత్మశుద్దితో 
విశ్వసించరు. ఈ అసంబద్ధ స్థితియే మత వ్యవస్థలోని కనిపించే పెద్ద లోపం - డాక్టర్‌ 
సర్వేపల్లి రాధాక ఎప్షన్‌ 


. ఆవేశాన్ని, అహంభావాన్ని, వంచనా ద ఎష్టినీ జయించలేనివాడే కట్టుబానిస - 


మహావీరుడు 


. మనుషులకు, పశువులకు ఉండే ముఖ్య భేదం ఎకాగ్రతలోని భేదమే. ఎ పనిలో 


కలిగిన విజయమైనా దీని పర్యవసానమే. ఎకాగ్రతలోని భేదమే మనిషికి, మనిషికి మధ్య 
గలతేడాను నిర్ణయిస్తుంది. అధమ స్థితిలో ఉన్న మానవుణ్ణి పోల్చి చూస్తే వారి 
ఎకాగ్రతలోగల భేదమే వారి మధ్యగల అంతరానికి కారణమని స్పష్టమవుతుంది. 
నిగ్రహంలేని మనస్సు మనలను పతనావస్థకు దిగజార్చుతుంది. నిగ్రహించబడిన 
మనస్సు మనలను సంరక్షిస్తుంది. మనలను స్వతంత్రుల్ని చేస్తుంది - స్వామి 
వివేకానంద. 


. ఈ జీవితం కొనసాగిస్తూనే మనం పవిత్రత పొందాలంటే ఏం చేయాలి? పవిత్రతను 


పొందడానికి మన మందరం అడవుల్లోని గుహలకి పోవాలా! అలా వెళ్ళడం వల్ల 


_07- 


ప్రయోజనం ఎమిటి ? మనసే కనుక మన అధీనంలో లేని పక్షంలో మనం గుహల్లోకి 
పోయి ఏకాంత వాసం చేసినా ప్రయోజనం ఉండదు. అక్కడ కూడా అదే మనసు 
మనలో అన్ని రకాల అలజడులను సృష్టిస్తుంది. అన్ని రకాల భూతాలు మన 
మనస్సులో ఉన్న కారణంగా మనం ఎకాంతం కోసం గుహాంతర్భాగానికి వెళ్ళినా 
అక్కడ కూడా ఆభూతాలే ప్రత్యక్షమవుతాయి మన మనసే కనుక మన ఆధినంలో 
ఉంచుకోగలిగితే మనం ఎక్కడకు వెళ్ళినా. ఎక్కడున్నా అక్కడే ఎకాంతం మనకు 
లభిస్తుంది. - స్వామి వివేకానంద 


. వెయ్యి మందిని వెయ్యి సార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నాతన మనస్సును 


జయించిన వాడే పరాక్రమవంతుడు - బుద్దుడు 


. రాత్రి వేళ ఆకాశంలో అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయమయ్య్యిక అవి 


కనపడవు. అందు చేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని అంటామా ? 
ఓ మానవా ! అజ్ఞానంలో నివు భగవంతుని కనుగొనలేక పోయినందువల్ల భగవంతుడు 
లేడనవద్దు. భగవంతుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఆయన రూపొలు అనంతాలే. నీకు 
ఎ రూపం నచ్చుతుందో దాని సాయంచేతనే భగవత్సాక్ష్రాత్కారం పొందగలవు. ఒకే 
నీరు విభిన్న జాతుల చేత విభిన్న నామాలతో పిలవబడుతుంది. ఒక జాతి వారు జలం 
అంటారు. మరొక జాతివారు వాటర్‌ అంటారు. వేరొక జాతి వారు ఆక్వా అంటారు. 
అలాగే పరమాత్ముణ్ణి కూడా వేర్వేరు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు - శ్రీ రామ 


క ఎష పరమ హంస 


. నీ ప్రధానమైన దుర్గం నీ మనస్సు దాన్ని కోల్పోతే పోరాటంలో ఓటమి తప్పదు - 


రాజాజీ 


. ఎ కోరికలు లేకుండా భగవంతున్ని ప్రార్దించేవారికే ఆ పరమేశ్వరుడు సదా వెంట ఉండి 


కాపాడుతుంటాడు. అడక్కుండానే పరమాత్మ తగిన ఫలితాలను అందిస్తాడు. తాము 
నీతి నిజాయితీలతో. ధర్మమార్గంలో నడుచుకుంటూ పరమాత్మను సేవించినప్పుడే 
ఆశించిన ఫలితాలు లభిస్తాయి. నిత్యం భగవన్నామ స్మరణం గావించే సద్గుణ 
సంపన్నుడికి పరమాత్మ ప్రసన్నం కాగలడు. 


- 98 - 


20. 


21, 


22, 


293. 


. భగవంతుని హృదయ మందిరంలోకి ఆహ్వానించాలంటే మొదట హృదయంలో ఉన్న 


చెత్త చెదారాలను తొలగించి. దాన్ని శుభ్రపరచాలి. ఇందుకోసం ప్రతి వారు ఆత్మ 
పరీక్ష, ఆత్మ ప్రక్షాళన. ఆత్మ పరివర్తన, ఆత్మ వికాసం జరుపవలసి వుంటుంది. లోభ 
గుణం, భ్రమ, గర్వం అనే మూడు దుర్గుణాల కారణంగా మనిషి నికృష్ణ జీవితాన్ని 
గడపవలసి వస్తోంది. చెడు పనులన్నింటికీ మూల కారణం శరీరం కాదు. మనసే - 
శ్రి రామ శర్మ ఆచార్య 

వార్థక్యంలో ఆహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక సమస్యలు లేకుండా మమత 
పంచేవారితో ఉండాలి 

ఎ వ్యక్తికైనా ఏదో ఒక గొప్ప గుణం - సంగీతంగాని ఎదైనా ఒక విద్యలో నైపుణ్యం గాని 
ఉంటే అతడిలో భగవత్‌ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు -శ్రీరామ కృష్ణులు 
భగవంతుని గురించి వివిధ సిద్దాంతాలను తెలుకోవాలనె చింత నాకు లేదని చెప్పిన 
ప్రవక్త _బుద్ధుడొక్కడే. ఆత్మను గూర్చి అనేక నిగూఢ సిద్ధాంతాలు చర్చించి నందు 
వల్ల కలిగే ప్రయోజనం ఏమి లేదు. మంచి చేయడం. మంచిగా ఉండడమే మోక్ష 
సాధన మన్న సత్యాన్ని అండరూ దర్శించాలి, ధనాన్ని గాన, కిర్తిని గాని కోరకుండా 
నిష్కామంగా పని చేయడం ఉత్తములు చెసే పని. ఈ విధంగా చేయగలవాడే 
బుద్ధుడౌతాడు. ప్రపంచాన్ని మార్చివేయ గల శక్తి అతని నుంచి ఉత్పన్నమవుతుంది - 
స్వామి వివేకా నంద 

నువ్వు నీ వృత్తిలో కొనసాగుతూ వ్యాపారాన్ని శ్రద్ధగా నిర్వహించు జీవితం. ఐశ్వర్యం, 
అధికారం మనిషిని బానిసలుగా చేయవు. ఆ మూడింటికీ దాసోహమనడమే మనిషిని 
బానిసగా చేస్తుంది. ఒక వ్యక్తి స్వచ్చందగా కోరుకుంటే తప్ప ప్రపంచాన్ని వదలి 
పెట్టాలని సర్వసంగ పరిత్యాగం చేయాలని తధాగతున ధర్మం ఎవరినీ కోరదు. 
ప్రతి వ్యక్తి స్వార్థచింతన విడాలని, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, వైవా 
హికానందాలను వీడాలని ధర్మమార్గంలో జీవించాలనీ మాత్రం తధాగతుని ధర్మం 
కోరుతుంది. - డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 

కాలం గడిచే కొద్ది మనుష్యుని ఆయువు కరిగి పోతూనే ఉంటుంది. వయస్సు మీరిన 
కొద్ది సంసార సంబంధమైన ఈతి బాధలు అధికం కాగలవు. అంతే కాదు తద్యారా 


24. 


25. 


20, 


ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవి గాక ముఖ్యంగా శారీరక సంబంధమైన 
బాధలు అధికమవుతాయి ఈ బాదలన్నీ మనిషిని చుట్టు ముట్ట పీడించే ముందే దెవ 
చింతనను అలవర్పు కోవాల్‌ తద్వారా మన శాంతి లభించి ఈతి బాదలను 
తట్టుకోగల దైర్యం లభీస్తుంది - పులివర్తి 

భూస్వామి తానెంత సంపన్నుడైనప్పటికీ కౌలుదారు ప్రమపూర్వకంగా సమర్పించె 
చిరు కానుకను కూడా మహాదానందంతో స్వీకరిస్తాడు. అదే విధంగా భగవంతుడు 
మహా మహిమాత్ముడు. సర్వశక్తి సంపన్నుడైనప్పటికి. భక్తుడు చిత్త శుద్ధితో అర్పించే 
చిరు నివేదనను కూడా కరుణాంత రంగుడై, పరమానంద భరితుడై పరిగ్రహిస్తాడు 

- శ్రీ, రామక ఎప్ప పరమహంస 

ప్రతి వాడు ఇది నాభూమి, నా ఇల్లు అంతా తనసొత్తని పంపకం చేసుకుంటూ ఉంటాడు. 
కానీ ఎవరూ పైనున్న ఆకాశాన్ని పంచుకోలేరు కదా ! అలాగే సామాన్య మానవుడు 
అజ్ఞానంతో నా మతం సత్యమైంది. నా మతమే శ్రెష్టమైంది అని వాదులాడుతూ 
ఉంటాడు. కానీ అతడికి జ్ఞానోదయం అవగానే స్వమతాభిమానంతో కూడిన ఈ 


కోలాహలం మంతా సద్దుమణుగుతుంది. మతాల్లో కెల్లా తన మతమే శ్రేష్టమైనద 


ని వాదులాడుతూ పరాయి మతాలను దూషిస్తూ శాఖలను ఎర్పరచుకొనే వారు 
సంకుచిత బుద్దులు. ఎవరి హృదయం భగవంతుడి కోసం పరితపిస్తూ ఉంటుందో 
అలాంటి వ్యక్తి శాఖాభిమానాన్ని వివాదాలను విడిచి పారమార్ధిక సాధనలో తన కాలాన్ని 
వినియోగిస్తాడు. - శ్రి రామ కృష్ణ పరమహంస 

లౌకికుడి మనసు పేడ పురుగు లాంటిది. అది పేడలోనే గడుపుతూ అక్కడే ఉండ 
గోరుతుంది. దాన్ని పట్టుకొని పరిమళిస్తున్న పద్మం మీద బలవంతంగా పెట్టామా, అది 
గిల గిల కొట్టుకుంటుంది. ఆ విధంగానే లౌకిక జనానికి లోకాభి రామాయణం తప్ప 
ఇతర ప్రసంగం ఎదీ రుచించదు. వలలో పడ్డ చేపలు కొన్న 
నిశ్చలంగా వలకు అంటుకొని ఉంటాయి. అవి బయట పడాలనే ప్రయత్నమే చేయవు. 
మరికొన్ని ఎంతో పెనుగులాడి అటూ ఇటూ పొర్లుతుంటాయి కానీ తప్పించుకోలేవు, 
మరి కొన్ని వలను కొరికి నెమ్మదిగా ఎలా గోలా తప్పించుకు పోతాయి. ఇలాగే 


-100- 


27 


28. 
29. 


3౮ 


| 


32. 


రెచే. 
34. 
చరి. 


36 


37. 
తెరి. 


39. 


లోకంలో జనం బద్దులు, ముముక్తువులు. ముక్తులు అని మూడు రకాలు . - 
శ్రి రామ కృష్ణ పరమ హంస 

సైన్స్‌ లేని మతం కుంటీది, మతం లేని సైన్స్‌ గుడ్డిది. - ఐన్‌ స్టీన్‌ 

అజ్ఞానులు నిద్ర పోతుంటారు. జ్ఞానులు నిత్యం మేల్కొని వుంటారు. - మహావిర 


పక్షం రోజుల్లో ఉరి తప్పదని తెలిసినప్పుడు ఆ వ్యక్తిలో మానసికంగా ఎకాగ్రత 
ఓ 


పరుగుతుంది. - శామ్యూల్‌ జాన్సన్‌” 


సారధి సమర్దుడైతే ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండే ఉత్తమాశ్వాలు. ఆత్మ 
నిగ్రహం వల్ల ఎనలేని నియంత్రణ శక్తి లభిస్తుంది - శ్రీ రామ కృష్ణ పరమ హంస 
మతం మానవుని కోసం కాని మానవుడు మతం కోసం కాదు - అంబెడ్కర్‌ 

ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదె అంత 
రాత్మ. - ఆల్డన్‌ హక్సిలి 

మనం ఎలా జీవిస్తామనే దాని పైనే మనశ్శాంతి ఆధార పడి ఉంటుంది. -హౌన్రీ మిల్లర్‌ 
అణువంత సుఖం కోసం కొండంత పాపం చెయకు - రఘునాధ బాబా 
పూజలు, పునస్కారాలు చేయనక్కర్లేదు శ్రీరామ నామాన్ని విరామ సమయాల్లో 
ఎక్కువ సేపు జపిస్తే సరిపోతుంది. దుష్టభావాలు తొలగి ఆత్మ, మనసు 
పరిశుద్ధమవుతాయి. తన కోసమే కాకుండా తన చుట్టూ ఉన్న వారి కోసం కూడా 
దైవాన్ని ప్రార్ధించాలి. 

చీకటి నిండిన గర్భగుడిలో దేవుడు లేడు. నడిరోడ్డుపై రాళ్ళు కొట్టే శ్రమ జీవి చెంత 
ఉన్నాడు. - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 

వంద అన్వయాోాలు ఉండవచ్చు. కాని మతం ఒక్కటే - జార్ది బెర్నాడ్‌ షా 
ఆదర్శం కంటే ధర్మం గొప్పది. ఆయుధాల కంటె ఆత్మశక్తి గొప్పది. రాక్షసత్వం 
కంటె మానవత్వం గొప్పది. - గోపాల కృష్ణ గోఖలే 

నీవు ఆధ్యాత్మిక పరుడవుతున్నావన డానికి నిదర్శనం నీవు. సంతోషంగా ఉండటం. 
మానవ శరీరంలోని మానవత్వమే మనం అర్బించవలసిన ఎకైక దైవం. మతం లోని 
మర్మం అంతా ఆచరణ లోనె ఉంది. సిద్దాంతాల్లో లేదు. మంచిగా వుండడం. 
మంచిని చేయడం. ఇదే మతసర్వస్వం 


- 101 - 


40. 
41. 


42. 


43. 


45, 


46, 


47, 


ధర్మపరునికె మనశ్శాంతి ఉంటుంది. - ఎపిక్సరస్‌ 

భగవంతుణ్ణి మనం ప్రేమిస్తే. భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు - భగవన్‌ సత్య 
సాయిబాబా 

వివిధ మతాలు ఒకే గమ్యాన్ని చేర్చే వివిధ మార్గాలు. ఒకే గమ్యాన్ని చేరుతున్నప్పుడు ఎ 
మార్గం అవలంబించినా ఒకటే - గాంధీజీ 

ఒక పావుగంట లేక 20 నిమిషాలు కేటాయించి కళ్ళు మూసికొని శ్వాస ప్రక్రియను 


నియంత్రిస్తూ ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇష్టమైన అంశంపైన మనసుని లగ్నం 
చేయడమే ధ్యానము. 


. అన్ని ఆలయాలకు రామకృష్ణ మఠం ఆదర్శం. శ్రీరామ కృష్ణ పరమహంస బోధ 


నలను రామకృష్ణ మఠం వారు ఆచరించి చూపుతూ హిందూ బౌద్ధ. క్రైస్తవ. ఇస్లాం 
మత చిత్రాలను చిత్రీకరించుచున్నారు. 

మహాశక్తులను వికసింపచేసే ఒంటరితనం, ఒంటరి తనం నుంచి గాబరా పడడం, 
మనస్సు చెడగొట్టుకోవడం, నిరాశ చెందడం, అనవసరం, నిలోపల దాగిన శక్తులను 
వికసింప జేసే సాధనమే ఒంటరి తనం. 

మంచి జ్ఞాపక శక్తిని పెంచే హయగ్రీవ స్తోత్రం - 


చిత్తేకరోమి స్పురితాక్త మాలం 

సవ్యే తరంనాధ ! కరం త్వదీయం 

జ్ఞానామృతో దంచన-బాలసానాం 

లీలా ఘటి యంత్ర మివాణితానామ్‌ 
ఎవరు ఇహలోక వినోదాన్ని కోరుకుంటారో వారు పరలోక భాగ్యములకు అనర్హులు - 
సూరబని ఇస్రాయిల్‌ వాక్యం 


ప. ఆత్మ తప్ప నీకు యింకో మంచి గురువు లేడు - స్వామి వివేకానంద 
49, 


మనం ఒకరి నొకరు ద్వేషించుకోవడానికి కావలసిన మతం ఉన్నది. కానీ అది మనం 
ఒకరి నొకరు ప్రేమించుకోవాడానికి సరిపోడవం లేదు - జొనాధన్‌స్విప్ట్‌ 


. శ్రీ కృష్ణుడు సంప్రీతుడై సుధాముని ఏంకావాలో కోరుకొమ్మన్నాడు. అప్పుడు 


సుధాముడు యీ విధముగా కోరెను. 


- 102 - 


51, 


ఏ2. 


53. 


ర్‌ 


57. 
రర. 


69. 


00. 


61. 


62. 


63. 


నీపాద కమల సేవయు 
నీపాదార్బకులతోడి నెయ్యమును, నితాం 
తాపార భూతదయయిను, 
తాపస మందార, నాకు దయసేయగదే. 
మనిషి భగవంతుని సమిపించే కొద్ది ఈశ్వరుణ అనంత ఎభూతులు తెలుస్తాయి. 
చివరకు జ్ఞానం పరిపక్వత ద్వారా అతడు భగవంతుడిలో లినమవుతాడు - 
శ్రి రామకృష్ణులు 
నిద్రిస్తున్న ఆత్మను తట్టి అది ఎలా మెల్కొంటుందో చూడండి అలా నిద్రాణమైన ఆత్మ 
మేల్కొని అంతః చేతననను కార్యోన్ముఖం చేసినపుడు అధికారం, వైభవం, 
మంచితనం. పవిత్రత. ఉత్కృష్టమైన వన్నీలభిస్తాయి - సామి వివేకానంద 
పిరికి తనం, ద్వేషం. భయం ఉండేచోట భగవంతుడు ఉండడు. -శ్రీ రామకృష్ణులు 


. హృదయిర్తితో ప్రార్థిస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. -భగవాన్‌ సత్యసాయి బాబా 


మతం మార్చుకున్న యువకుడి చెంపచెళ్లుమనిపించిన - షీర్లీ సాయిబాబా 
నిజమైన భక్తితో మీరు నమ్మిన దెవుణ్ణి ఎలుగెత్తి పిలవండి. రెండు చేతులతో భజనచేస్తూ 
పిలవండి. ఆ తర్వాత మి పాపాలన్ని పక్షుల్లా మి చప్పట్లకు ఎగిరిపోతాయి. - 
రామ కృష్ణ పరమ హంస 
ధ్యానాన్ని ఒకపనిగా చేయకు. ప్రతి పనిని ధ్యానంగా చేయ్‌ - నెహ్రూ 
ప్రార్థనా సమయంలో హృదయంలేని పదాలు కావు, పద రహిత హృదయం కావాలి - 
బనియన్‌ 
భౌతిక జ్ఞానం అంటే తెలియని వాడు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించలేడు. - బకించంద్ర 
చటర్రీ 
నిజాయితీ కూడు కున్న ప్రార్ధన పర్వతాలను కూడా కదిలించగలవు - గాంధీజీ 
విశ్వం దేవుళ్ళను తయారు చేసే యంత్రం - హెన్రీ బెగ్గ్‌సన్‌ 
ధ్యానం చేయడం ద్యారా శరీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతి, బుద్ధి కుశలత. 
ఆధ్యాత్మిక విజ్ఞానం లాంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 
ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడే ప్రార్ధనలు ఫలిస్తాయి - శంకరాచార్య 


= 103 - 


65 


66. 


07. 


రరి. 


విశ్వామిత్రుడు తన " యోగ వాసిష్టము' అనే గ్రంధములో ప్రయత్నమే దేవుడని 
చెప్పినాడు 


నారదుల వాది 'ప్రోత్సాహముతో వేదవ్యాసుల వారు సంస్కృతంలో రచించిన బాగవత 


గంధమును మించిన భక్తి గ్రంధము లేదు భాగవతంను భక్త పోతన మృదు మధుర ' 


భాషలో తెలుగులో వ్రాసెను. 

ప్రతి వ్యక్తి ధ్యానము చేయవలయును. ధ్యానము చేసే వారు అహించను పాటించ 

వలయును. మనిషికి ఎంత వయస్సుండిన అన్న నిబుషములు ధ్యానము 

చేయవలయును. పూర్వము బుసషులు ధ్యానము వల్ల అనేక సిద్ధులను సొధించనారు 
- ఈనాడు పత్రిక 09.07.1998 

మన ప్రార్థనలలో భగవంతుడు మనకు తండ్రీ అని చెప్పుచూ మన నిత్యజీవితంలో ఇత 

రులను మన సోదరులుగా చూడనిచో ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం ఎమున్నది. - 
స్వామి వివేకానంద 


\ 
| 


'నిర్మల హృదయులు ధన్యాత్ములు. నారు భగవంతుణ్ణి దర్శిస్తారు " అన్ని గ్రంధాలు, - 


అందరు ప్రవక్తలు నశించినా ఈ ఒక్క వాక్యమే మానవ జాతిని కాపాడుతుంది. - 
స్వామి వివేకా నంద.. 


"శుభం", “- 


